చాముణ్డా ప్రేతగా కృష్ణా వికృతా చాహిభూషణా। 
దంషా లాక్షీణదేహా చ గర్హాక్షీ కామరూపిణీ! 
దిగ్భాహుః క్షామకుక్షీ చ ముసలం చక్రచామరే। 


అజ్బ్ముశం బిభ్రతీ ఖడ్గం దక్షిణే చాథ వామకే॥ 
ఖేటం పాశం ధనుర్దబ్దం కుఠారం చాపి బిభ్రతీ॥ 


శ్రీః 


శ్రీ ముల్లు పాపయారాధ్యకృత 


ముక్తిద్వారస్తవరత్వరాజము 


“ఉద్దాటనీ” వ్యాఖ్యాసహితము 


వ్యాఖ్యాత 
శ్రీ మేళ్ళచెజ్వు వేజ్బటసుబ్రహ్మణ్యశాస్త్రి 


రావి మోహన రావు 
డాండీ హౌస్‌, 404, జంజనం కాంప్లెక్స్‌, 


చీరాల - 528 155 


32 శ్రీ ముల్లు పాపయారాధ్యులు 


పాపయారాధ్యులు, ముక్తిద్వారస్తవరత్నరాజమున=ముక్తిద్వారము అను శీర్షికతో 
నున్న స్తోత్రరత్నము వలన, ఎంతే=ఎంతో, మెచ్చగా=మెచ్చునట్లుగా, చేసెడిన్‌= 
చేయును. స్వాదు=ఇష్టమయిన, అస్వాదు=అనిష్టమయిన, ఫలాభిలాషలు=ఫల 
వాంఛలు, ఇతర=ఇతరుల యొక్క/ఇతరమైన, వ్యాసంగము=అభ్యాసము, 
ఆలింతువే=విందువా?, పరార్థ=పరమార్థము యొక్క ప్రాప్తి=పొందవలెననే, 
వాంఛ=కోర్కె యందు, రతుల్‌=ఆసక్తికలవారు, తద్వత్‌=ఆ పరమార్ధము గల, 
శ్రీకము=ఉన్నత పదవిని, పొందకుందురే =పొందకపోదురా? 
తాత్పర్యము : అమరావతిలోని క్రౌంచగిరి దేవతయగు బాలచాముండిక 
పండితవందిత. అట్టి దేవతను ముల్లు పాపయ్య అను నేను ముక్తిద్వార శీర్షికగల 
స్తవరత్నరాజముతో మెప్పించితిని. రాగద్వేష సంబంధమయిన ఫలవాంఛలు 
ఇతర వ్యాసంగము అగును. అది నీవు విందువా? పరమార్థవాంఛగలవారు 
ఆపరమానంద పదవిని పొందకపోదురా? ' 
మేళ్లచెర్వు వేజ్బటను బ్రహ్మణ్యశాన్రీ రచిత “ఉద్దాటనీ” వ్యాఖ్య సమాప్తము. 
ఇది 
గుంటూరు 
మహామండలాంతర్ణత, 
వట్టి చెజుకూరు (గ్రామవాస్తవ్య, 
కంచర్ల గోత్ర సుధార్థవ తరంగాయమాన, 
రావివంశసంజాత, శ్రీ వేంకట సుబ్బయ్య సీతారావమ్మ 
దంపతిరూప శుక్తిసంపుట సముద్భూత శ్రీ రావి మోహనరాయ 
(రాఃమో!రా) మౌక్తిక వరేణ్య (ప్రచురితంబై ఈ వ్యయనామ సంవత్సర 


(15 - 10 - 2006) ఆశ్వియుజ మాసంబున అమరావతీ క్షేతంబున : 


పావయారాధ్యరచితస్తవరత్నరాజసంస్తుతయిన బాలచాముండికాదేవికి 
పాదపద్మమండనంబుగా సమర్సింవబదె. 


శ్రీశ్రీశ్రీ 


శ్రీః 


శ్రీ ముల్లు పాపయారాధ్యకృత 


ముక్తిద్వార స్లీవరత్నరాజము 


“ఉద్దాటనీ” వ్యాఖ్యాసహితము 
వ్యాఖ్యాత 


రాని యోహనరావు) 
డాండీ హౌస్‌, 404, జంజనం కాంప్లెక్స్‌, 
చీరాల - 528 155 


2 శ్రీ ముల్లు పాపయారాధ్యులు 


శ్రీః 


శ్రీ ముల్లు పాపయారాధ్యకృత 


ముక్తిద్వార స్తవరత్వరాజము 


“ఉద్దాటనీ” వ్యాఖ్యాసహితము 

శ్రీ మేళ్ళచెజ్వు వేంకటసుబ్రహ్మణ్యశాస్త్రి 

సంస్కృతాధ్యాపకుడు, 

శ్రీ గోరంట్ల వెంకన్న సంస్కృత కళాశాల, తిమ్మసముద్రం. 
పేజీలు : 32 

అమూల్యమ్‌ 

ప్రథమ ముద్రణము: వ్యయ నామ సంవత్సరము - 15.10.06 
ద్వితీయ ముద్రణము : 22-10-2015 


© Ravi Mohan Rao, M.Sc., M.A. (Sanskrit) 
Dandy House, 404, Janjanam Complex, 
Chirala - 523 155 
Cell : 9440115411 


D.T.P. at Printed at 

Sanjay Graphics, Sowmya Printers 
Chirala. Chirala. 

Cell : 9966156263 Cell : 9848088156 


ముక్తిద్వార స్తవరత్న రాజము 31. 


త్యుక్తుల్‌ పొన్టిరి యాత్మలెల్ల జననాన్లోర్టుల్‌ మిమున్‌ గొల్చి నీ. 

ముక్తి ద్వారము తల్పు దీయగదె! చాముణా! జగజ్జీవనీ. " 28 
ప్రతిపదార్థము : తుక్‌ (తుజ పలు తన్వీ=కాంతా, ధన= 
కనక, లాభ= ప్రాప్రియందలి, లోభములతో =ఆసక్తితో, త్రోపుల్‌=విక్షేపములు, 
తలంబట్టి=తలకు బాగాపట్టి, ఆ=ఆ, శుక్‌తాప=శోకతాపములను, అపహ= 
పోగొట్టునట్టి, సంవృత =గూఢమయిన, జ్వలన =జ్ఞానాగ్ని యొక్క విక్షోభంబు= 
ఉ[ద్రేకమును, కల్పించి=చేసి, జననాంత=జన్మాంతమునందు, ఊర్ట్వుల్‌=పై 
వారయిన, ఆత్మలెల్ల=ఆత్మలన్నియును, మిమున్‌=మిమ్ములను, కొల్చి=సవించి, 
ప్రత్యుక్తుల్‌=సమాధానమును, పొందిరి=పొందినారు. నీ=నీవశములోనున్న, 
ముక్తిద్వారము=మోక్షద్వారముయొక్క తల్చు=తలుపును, చాముండా= 
చండముండాసురులను చంపినదానా!, జగత్‌=ప్రపంచమునకు, జీవనీ= 
(బతికించుదానా!, తీయగదె=తెజవరాదా! 
తాత్సర్యము : కొంతాకనక వాంఛలు బాధిస్తున్నాయి. వాటితో తలపట్టి 
పోయినది. వీటివలన శోకసంతాపములు వచ్చినవి. అట్టి సంతాపములను 
పోగొట్టునట్టి అంతర్గతమయిన జ్ఞానాగ్నిని రగిలించి మిమ్ము' సేవించి పూర్వులు 
జననాంతమున ఊర్వ్వలోకములను పొంది సమాధానపడిరి. అమ్మా! 
అందువలన అట్టి నాకు గూడా నీ అధీనములోని ముక్తిద్వారమును తెజచి 
మోక్షమును కటాక్షింపుము. 
శ్లో విద్వద్వన్దితయైన “క్రౌంచగిరి” దేవిన్‌ ముల్లు పాపయ్య ము, 

క్రీద్వార స్తవరత్నరాజమున నెన్తేమెచ్చగా జేసెడిన్‌ 

స్వాద్వస్వాదు ఫలాభిలాష లితరవ్యాసజ మాలిన్తువే 

తద్వచీకము నొన్గకున్గురె పరార్థప్రాప్తి వాంఛారతుల్‌. 29 

ఇయ్యది శ్రీ పరమళివాద్వైతభావనాసాధ్య ముల్లునదన్వయ సిద్ధ 
సారస్వతవిద్యాసాన్నిధ్య, వేమనారాధ్యవంశార్హవకళానిధాన, “ 
పాపయారాధ్యాభిధాన, ప్రణీతంబైన ముక్తిద్వారస్తవరత్నరాజము 
సంవూర్ణము. 

ప్రతిపదార్థము : విద్వద్వందితద్హైన =పండితస్తుతల్లైన, క్రౌంచగిరి 
దేవిన్‌=క్రాంచగిరి వాసినియైన బాలచాముండికను, ముల్లు పాపయ్య=ముల్లు 


30 శ్రీ ముల్లు పాపయారాధ్యులు 


చంపినదానా!, జగత్‌= ప్రపంచమునకు, జీవనీ= (బ్రతికించుదానా!, తీయగదె= 
తెజవరాదా! 
తాత్పర్యము : అర్ధనారీశ్వరులయిన మీ దంపతులు ముత్యాలు తలంబ్రాలు 
పలుమార్లు పోసికొనగా అవి మీ తలమీది నీటినుంచి జాలువాజగా ఈ 
ముత్యములు ఆకాశమునుండి వచ్చిన నక్ష్మత్రాలో, మేఘముల నుండి వచ్చిన 
వడగండ్లో తెలియుట లేదు. తెలియుటకు నీవు ముక్తిద్వారము ఉద్దాటింపుము. 
అభ్రకేశులనగా ఆకాశము/మబ్బులు కేశములుగాగలవారు అర్ధనారీశ్వరులు. 
శ్లో॥ సక్తిన్‌ నామురవానిముఖ్యులగు నాసాశక్తు లత్యన్తిమా 
సక్తాబ్లోదర పీఠి నీవు మధువాస్వాదించుచో (గ్రమ్మి జం 
రుకాళమ్బులు వ్రేయ గంతులిడు నాస్థన్‌ జెన్టియున్నాడ, నీ 
ముక్తిద్వారము తల్పు దీయగదె! చాముణ్లా! జగజ్జీవనీ. 27 


ప్రతిపదార్థము : సక్తిన్‌=ప్రేమచే, నామభవ=భ్రామరి 'అన్న పేరు వలన వచ్చిన, 
ఆభిముఖ్యులగు=అనుకూల్యముగలవగు, నాసాశక్తులు =తుమ్మెదలు, అత్యంతి 
మాసక్తాబ్బోదర వీ థి =మిక్కిలి/చివజగా. ఆసక్తవమయిన కమలపీఠమున, 
నీవు=నీవు, మధువు=మకరందమును, ఆస్వాదించుచో =రుచిచూచునపుడు, 
క్రమ్మి=మూగి, జంరుక్తాళంబులు=రుంకార తాళములు, వ్రేయ=వ్రేయగా, 
గంతులిడు= నర్తించు, ఆస్థన్‌=(్రద్ధను, చెందియున్నాడ=పొందియుంటిని. 
నీ= =నీవశములోనున్న, ముక్తిద్వారము =మోక్షద్వారముయొక్క తల్పు=తలుపును, 
చాముండా= చండముండాసురులను చంపినదానా!, జగత్‌=ప్రపంచమునకు, 
జీవనీ= (బ్రతికించుదానా!, తీయగదె=తెజవరాదా! 
తాత్సర్యము : అమ్మవారికి “భ్రామరి” అని పేరు. ఒకానొక రాక్షస సంహారములో 
ఆమా (భమర సైన్యాన్ని ఉపయోగించింది: అందువలన భ్రమరములకు 
as నామసంబంధం ఉంది. అట్టి సంబంధంతో తుమ్మెదలు నీవు 
సహ(స్రార కమల' పీఠమున మధుపానము చేయునపుడు నీ చుట్టు మూగి 
ను. చేయుచుండును. ఆ దర్శనమున నేను నృత్యము 
చేయవలయునని కోరుచున్నాను. తల్లీ ముక్తిద్వారము తల్పు తీయుము. 
(భ్రమరములు అనగా జీవులకు ప్రతీకలు. అని గ్రహించవలసినది. 
శ్లో తుక్తన్వీధనలాభలోభములతో ద్రోపుల్‌ దలమృట్టి యా 
శుక్తాపాపహ సంవృత జ్వలన విక్షోభమ్బు గల్పించి ప్ర 


కుంచిక 

ఈ “ముక్తిద్వార స్తవరత్న రాజము” (వ్రాసిన కవి ముల్లు 
పాపయారాధ్యులవారు. వీరు సుమారు 1756-1770 ప్రాంతమువారు. శ్రీ 
రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడుగారి ఆస్థానములో మెజసిన నవరత్నాలలో 
వీరి స్థానము “వజ రత్నము”. వజం రత్నరాజము. ఈ వజరత్నము 
ప్రణయించిన స్త స్తవము గూడా 'రత్నరాజమే”. వీరు తనను గురించి 

“పరమ శివాద్వైతభావనాసాధ్య, 

సిద్ధ సారస్వత విద్యాసాన్నిధ్య 

పాపయారాధ్య” అని వ్రాసికొన్నారు. 

ఆస్థాన కవి అయి గూడా రాజభోగములనుభవింపక దరిద్రతనే 
వరించిన ధైర్యశాలి, ధీశాలి: వీరి అసలు పేరు సంగమేశ్వరుడు. వ్యవహార 
ప్రసిద్ధ నామము పాపయారాధ్యులు. 

ప్రస్తుత పద్యములు శ్రీదేవీ భాగవత పీఠికయందు *'2” విడతలుగా 
ముద్రింపబడినవి. ఇవి దుష్కర “క్త” ప్రాసంలో ఉన్నవి. దీనివలన సమన్వయం 
దుర్ణటమయ్యేటంత క్లిష్ట పదబాహుళ్యము, నేయార్థత వచ్చిపడినవి. అచ్చటచ్చట 
షో విరోధాలున్నవి. శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రీగారు ఈ దేవీ భాగవతమును 

సంస్కరించి విస్తృతమయిన 'పీఠిక' వ్రాసారు. ఆ సందర్భంలో. వారన్న మాటలు 


'గమనించదగినవి. 


“గ్రంథకర్త స్వహస్త లిఖితమైనది దొరకలేదు. అందువలన గొన్ని 
ప్రమాదములు గూడా నుండవచ్చును. కొన్ని సవరించితిని. కొన్ని సవరింప 
లేకపోయితిని. క్షంతుమర్హంతి సంతః” - చెళ్లపిళ్ల. 

దీనినిబట్టి వివిధ కారణాల వలన ముఖ్యంగా లేఖక ప్రమాదము 
వలన ఈ పద్యాలలో అర్థంకాని పదప్రయోగాలు సంభవించినట్లు, కొన్ని 
సవరింపలేనివయినట్లు, కొన్ని సవరణలు తాము చేసినట్లు తెలియుచున్నది. 
దీనివలన కవిభావములు అర్థంకాని పరిస్థితి వచ్చినట్లు తెలియుచున్నది. చూ॥ 

“ఆయీ పద్యములనే కొన్నింటినో తప్ప సహృదయాహ్లోదకము 
లయిన. భావములు గోచరింపవు” - చెళ్లపిళ్ల 


మీ 


శ్రీ ముల్లు పాపయారాధ్యులు 


కాని అసలు భక్తి శతకపద్యాలు అన్నింటిలోనూ ఈ పరిస్థితి 
సహజంగా ఉన్నదే. ఆ ప్రక్రియ. అలానే ఉన్నది. 

అయితే. పాపయారాధ్యులు  విధ్వత్కవి. నీరస. వద్యములను 
వ్రాయునా? "అన్నది ప్రశ్న డానికి చెళ్ళపిళ్ళవారు. చేసిన. సూచన. 

“పాపయారాధ్యుల 'జీవితకాలములో వారి నుంచి విన్న వారెవరేని 
తెల్పినను ఆ' శ్రోత్భ పరంపర యెచ్చటనేని యున్నచో వారి వలన నిందలి 
రహస్యముల (గ్రహింపవలను పడును. 

జీవతః కవేః ప్రష్టవ్యమ్‌” - చెళ్ళపిళ్ళ 

అయితే చెళ్ళపిళ్ళవారే అన్నట్లు ఏ పద్యగ్రంథాల్లోనయినా పూర్తిగా 
హృదయావర్దక శ్లోక సంఖ్య ఒక మాదిరిగానే ఉంటుంది. 

“ల్మత్రర్ర' కవుల్చయాస సపడి యెంచి రచించిన నూటికెన్ని పె 
ద్దతనము గాంచి, చిత్తమును దన్నునా మేమవధాన సంగతిన్‌ 
స్థితిగని యాశుగా రచన చేసిన పద్యములందు చూచినన్‌ 
శతమున కన్ని పద్యములు చక్కగ. నుండు నసంశయమ్ముగన్‌” 

- తిరుపతి వేంకటకవులు 

ఈ విధంగా చూచినచో ఈ .పద్యములోనయినా ఆ “శాతము” 
ఉండకపోదు. దుష్కర ప్రాసవలన కొంత క్లిష్టత రావటం వాస్తవం. అయితే 
“ముక్తి ద్వారము...” అను నీ శీర్షిక చాల రమణీయమయినది." యోగ శాస్త్రీయ 
మయినది. దీనివలననే ఆయన దుష్మర (ప్రాసకయినా ఇష్టపడి యుండును. 
కవులకు కొన్ని పదాల మీద ఆసక్తి అంత బాగా ఉందటః సహజమే. 
“సదసత్సంశయ గోచరోదరీ, గమికర్మీకృత నైకనీవృతా” అను “2” పదాల 
కోసం. శ్రీనాథుడు ఒక చిన్న వృత్తానికి “2” మత్తేభాలను - పునరుక్తి దోషం 


గూడా అంగీకరించి మణీ వ్రాశాడు: పైగా ఈ దుష్కర ప్రాసము ఆయనకు 


కవిత్వంలో దేవీ మహిమ. చింతనా రకాశాన్న పెంచుతుంది. భక్తుల భావనలు 
అలానే ఉంటాయి. ఆశుకవిత్వం చెప్పేవాడికి కవిత నాలుక మీదనుంచి జాణి 
పడుతుంది.. సాధారణ కవికి ఒక పద్యం. వ్రాయాలంటే. .పదార్థమననం 
చాలాసేపు - నెమలజుగా - చేయవలసి ఉంటుంది. దానితో భాగవత ధ్యానం 


ముక్తిద్వార .స్తవరత్న రాజము 29 


స్పృక్తేజోజ్వలితాత్మసంయుతుడనైశ్రేయమ్బుగన్నాడ, నీ 
ముక్తిద్వారము తల్పు దీయగదె! చాముణ్చా! జగజ్జీవనీ. 25 
ప్రతిపదాక్థము : బుక్‌=బుగ్వేదమంత్రములకు సంభంధించిన, తేజః=అగ్నుల 
చేత, జ్వలిత=వెలిగిన, ఉపలత్రయ =వేదికాత్రయమునందు, కృత=చేయబడిన, 
అభీష్ట=ఇష్టమును(యజ్ఞమును),. అనుసంధాతృ=అనుసంధానము చేసిన, 
బుత్విక్‌ =బుత్విక్కులవలన, తృప్త=తృప్తిపొందిన, అధ్వరిజయజమానుని యొక్క 
వధూ=సోమిదమ్మయొక్క అవత్‌=రక్షించునట్టి, విమల =నిర్మలమయిన, నైవేద్య 
=పురోడాశాదినైవేద్యములచేత, ఉద్భహీత =ఉద్ధరింపబడిన, ఇం(ద్రియ=ఇంద్రి 
యములను, స్ప ్రక్‌=స్పృశించునట్టి తేజః=తేజస్సుచే, జ్వలిత= వెలిగిన, ఆత్మ= 
మనస్సుచేత, సంయుతుడనై=కల్సినవాడనై, (శ్రేయంబు=గశ్రేయస్సును, కన్నాడ= 
పొందినాడను, నీ=నీవశములోనున్న ముక్తిద్వారము= మోక్షద్వారముయొక్క 
sews చాముండా=చండముండాసురులను చంపినదానా!, 
గత్‌= ప్రపంచమునకు, జీవనీ= (బ్రతికించుదానా!, తీయగదె= తెజవరాదా! 


wa వేదమంత్ర' జ్వలితమయిన గ్రేతాగ్నులయందు యజ్ఞములు 
చేసి సంతృప్తిజెంది సోమిదమ్మ పెట్టిన నైవేద్యములతో పవిత్రుడనయిన నాకు 
తల్లీ! ముక్తిద్వారము తల్పు తీయుము. 


శ్లో మౌక్తుల్‌ సాజ్ఞలులై సతీపతులు పల్మాజున్‌ దలాల్‌ మహో 
ద్యుక్తిన్‌ నిమ్పగ నభ్రకేశులగుటన్‌ దోయమ్బులన్‌ వచ్చు నీ 
ముక్తల్‌ నింగివియో మొగిళ్ళవా యనన్‌ బోధిమ్పగా దల్లి నీ 
ముక్తిధ్వారము తల్పు దీయగదె! చాముణ్యా! జగజ్జీవనీ. 26 


ప్రతిపదార్థము : సతీపతులు=దంపతులు, సాంజలులై=దోసిలి కట్టి, మౌక్తుల్‌= 
ముత్యాల సంబంధమయిన, 'తలంబ్రాల్‌= =తలంంటబ్రాలను, 'పల్మాబున్‌= 
పలుమార్లు, మహోద్యుక్తిన్‌=మహా ప్రయత్నముతో, నింపగ =ఒకరిమీదఒకరు 
పోయగా,: . అభ్రకేశులగుటన్‌=ఆకాశము/మేఘము కేశములుగాగలవారగుట 
వలన, తోయంబులన్‌=నీళ్ళలో, వచ్చు=వచ్చుచున్న ఈ=ఈ, ముక్తల్‌= ముత్య 
ములు, నింగివియో=ఆకాశానివో, మొగిళ్ళవో=మేఘాలవో, అనన్‌=అనగా, 
బోధిపంగా=తెలుపగా, తల్లి! =అమ్మా!, నీ=నీవశములోనున్న ముక్తిద్వారము= 
మోక్షద్వారముయొక్క తల్పు=తలుపును, చాముండా= చండముండాసురులను 


28 శ్రీ ముల్గు పాపయారాధ్యులు 


దేవాంగనా సంఘముల్‌=దేవకాంతా సమూహములు, ముక్‌ (ముజ్‌ శబ్దే అను 
ధాతువు) (మోగు,. తానస్వరమేళనంబులుగ=తానము, స్వరముల కలయిక 
కలుగునట్లుగా, ఇమ్ముల్‌=ఇంపులను, పెంచి=పెంచి, నర్తింప =నృత్యము 
చేయగా, సద్రక్తిన్‌=మంచి (ప్రేమను, చూపెడు=చూపించెడు, వాకిటన్‌= 
వాకిటియందు, నిలిచి=నిలిచియుండి, చింతా=దిగుళ్ళు అను, తంతువుల్‌= 
త్రాళ్ళను, త్రెంచి=త్రెంచి, నీ=నీవశములోనున్న, ముక్తిద్వారము=మోక్షద్వారము 
యొక్క తల్పు=తలుపును, చాముండా= చండముండాసురులను చంపినదానా!, 
జగత్‌=[ప్రపంచమునకు, జీవనీ=బ్రతికించుదానా!, తీయగదె=తెఅఖవరాదా! 


తాత్పర్యము : ధింధిమిధ్వనులతో దేవకాంతలు రాగతాళములతో నృత్యము 
చేయుచుండగా నీవు చూచుచు నిలిచియుండు సభాద్వారమున నుండి ముక్తి 
ద్వారమును నాకు తెజచి యుంచుము. 
శ్లో; త్వక్తారుణ్యము దుస్సె డస్సె వలవన్తల్‌ చూపు లోపించె న 
వ్యక్తమృయ్యె దిగన్తరాళము భవిష్య్రి WT జ 9 సం 
పృక్తంబయ్యెను బుద్ధిమాన్త్యము భవత్రేమమ్చు దిక్కణ్ణి నీ 
ముక్తిద్వారము తల్పు దీయగదె! Se జగజ్జీవనీ. 24 
ప్రతిపదార్థము : త్వక్‌=చర్మము యొక్క తారుణ్యము=బలము, డుస్సె= 
సడలినది" వలవంతల్‌=దుఃఖములు/కోరికలు, డస్సె=సడలినవి. చూపు= 
చూపు, లోవించె=తగ్గినది, దిగంతరాళము=దిక్కుల మధ్య భాగము, 
అవ్యక్తంబయ్యె=అస్పష్టమయినది. భవిష్యత్‌=భవిష్యత్తుకు సంబంధించిన, 
భ్రాంతులు =మిధ్యామనో రథములు, ఊటాడె=ఊగిసలాడినవి, బుద్ది రి మాంద్యము 
=బుద్ధిలోపము, సంపృక్తంబయ్యెను =కలిసినది, భవత్‌=నీయొక్క (పేమంబు= 
వాత్సల్యమే, దిక్కంటి =దిక్కుఅనిఅంటిని, నీ=నీవశములోనున్న ముక్తిద్వారము= 
మోక్షద్వారముయొక్క తల్పు=తలుపును, చాముండా =చందడముండాసురులను 
చంపినదానా!,జగత్‌= ప్రపంచమునకు, జీవనీ=బ్రతికించుదానా!, తీయగదె=తెజవరాదా! 
తాత్పర్యము : వయస్సు ఉడిగినది, కోరికలు సడలినవి,. చూపు తగ్గినది. 
దిక్కులు స్పష్టంగా కనబడుటలేదు. భవిష్యత్తు గూర్చి చేసిన అంచనాలు కదలు 
తున్నాయి. బుద్ధి మందగించింది. తల్లీ! నీ ముక్తిద్వారము తల్పుతీయరాదా! 
శ్లో బుక్తేజోజ్వలితో పల త్రయకృతాభీష్ణాను సంధాత్ళబు 
త్విక్తృపాధ్వరివధ్వవద్విమలనైవేద్యోద్భహీతే స్థియ 


ముక్తిద్వార స్తవరత్న రాజము 5 


ఎక్కువవుతుంది. ఈ దేవీభాగవతునకు అదే జరిగి ఉంటుంది. 
అప్పయ్యదీక్షితుల వారి ఆలోచన చూడండి. 

“మన్యే సృజన్యభినుతిం కవిపుజ్గవాస్తే 

తేభ్యో రమారమణ! మాదృశ ఏవ ధన్యః 

త్వద్వర్ణనే ధృతరసః కవితాతిమాన్సాత్‌ 

యస్తత్తదజ్ఞచిరచిన్తనభాగ్యమేతి॥” 

కనుక కమ్మని శీర్షిక, దుష్మర (ప్రాస వలన అదనంగా వచ్చిపడిన 
దేవీ చింతన సమయము ఈ కవిని ఈ తారావళిని (27-28 పద్య గుచ్చము) 
బ్రాయుటకు పురికొల్పియుండును. 

ఒక 'వదంతిని బట్టి ఈ కవి భార్యామరణవియోగతప్పుడై తనకున్ను 
మోక్షమునిమ్మని దేవిని బ్రతిమాలికొన్న శోకశాంత సమ్మేళనమీ పద్యఘట్టము. 
ఈ ఘట్టములో. వచ్చినదే యీ స్తవరత్నరాజము. “గుండె” పగులగొట్టికొని . 
తనంతతానుగా వచ్చినదే కవిత్వము. అట్టి ఉద్బిజ్ఞమగు కవిత ఏ ప్రాసలో 
నయినా అవారితంగా నడుస్తుంది. ఆధికావ్యమే అలా వచ్చింది గదా! 

“కోక శ్లోకత్వమాగతః” 

మహా భక్తుడగునీయన ఈ పద్యములను ఏమి మర్మములతో 
వ్రాసెనో మనము తెలిసికొనలేకపోవుచున్నాము. 

“ఈయనను రెండవ పోతరాజుగా సంభావింపనగును” - చెళ్ళపిళ్ళ 

ఎంత భక్తుడయినా “సమకాలమువారలు మెచ్చరే' గదా!” అని 
చేమకూర అన్నట్లు నాటివారు అసూయతో “పరలోక ద్వారము సంగతి ఏమో 
గాని ఈ పద్యాలకు ఈ లోకంలో గుడి తలుపులు తెజవమనండి చూద్దాం” 
అని సవాలు చేసినట్లు, డానికి ఎట్లో ఒప్పుకొన్న వెంకటాద్రినాయుడు ' ఆ 
పరీక్షను వర్పజచినట్లు పాపయారాధ్యుల పద్య ప్రభావముతో అమరావతిలోని 
క్రౌంచగిరి బాల చాముండికా దేవి గుడి తలుపులు స్వయముగా తెబచికొన్నట్లు 
జనశ్రుతి. ఇట్టి ప్రభావవంతమయిన ఈ పద్యములలోని ముక్తిద్వార కవాట 
భేదన మర్మమేమో ప్రామాణికంగా పరిశీలనము చేద్దాం. 


6 శ్రీ ముల్లు పాపయారాధ్యులు 


“శీర్షికా” పరిశీలనము: - 


ఇంతకూ ఈ పద్యాలను బట్టి చూస్తే ముక్తి ద్వారపు తల్పు 
తీయవలసినది విద్యాశక్తి అని, అపుడే “మోక్షము .సిద్ధించునని, ఇదంతా 
విద్యాశక్తి అనుగ్రహముంటేనే జరుగునని తెలియుచున్నది. ఇదంతా యోగ, 
తంత్ర, పురాణపథములలో ప్రహతమయిన విషయమే. చూ॥ 
1) కన్లోర్ట్వే కుణ్జలీ శక్తిః-అష్టధా కుణ్జలాకృతిః। 
బ్రహ్మద్వారముఖం నిత్యం-ముఖేనాచ్చాద్య తిష్టతి॥। 
- 'యోగచూడామణ్యుపనిషత్‌ 
మూలకందం పైభాగమున కుండలీశక్తి కలదు. ఆ శక్తి తన పడగతో 
బ్రహ్మద్వారముఖమును కప్పి ఉండును... 
2) యేన ద్వారేణ గన్తవ్యం-(బ్రహ్మద్వారమనామయమ్‌। 
ముఖేనాచ్చాద్య తద్ద్వారం-(ప్రసుప్తా పరమేశ్వరీ॥ 
- యోగచూదామణ్యుపనిషత్‌ 
బ్రహ్మద్వారమునకు మనం ఏ ద్వారం గుండా వెళ్ళవలసి యున్నదో 
ఆ ద్వారమును పడగతో కప్పి కుండలినీ పరమేశ్వరి సుప్తరూపంగా ఉంటుంది. 
3)  పరితః కన్దపార్ఫ్వే తు-నిరుధ్యైవ సదా స్థితాః 
ముఖేనైవ సమావేష్ట్య- బ్రహ్మరన్థముఖం' తధా॥॥ 
- త్రిశిఖ (బ్రాహ్మణో పనిషత్‌ 
కుండలినీ శక్తి సుషుమ్నా నాడిలో ఉండే (బ్రహ్మరంధ్ర ద్వారమును 
కప్పి ఉంటుంది. 
ఈ కుండలిని ఉత్ధానము చెందినచో ఏమి జరుగును? (బ్రహ్మద్వార 
కవాటము తెజచికొని మనకు సమాధి సిద్ధించును. 
4) ప్రబుద్దా వహ్నియోగేన-మనసా' SO తథా। 
సూచీవేద్గాత్రమాదాయ- వ్రజత్యూర్థం సుషుమ్నయా॥ 
- యోగచూడామణ్యుపనిషత్‌ 
మనస్సు, ప్రాణము, అగ్ని - వీనియోగం వలన మేల్కొన్న 
“కుండలిని” సుషుమ్నానాడి ద్వారా ఊర్థ్వగమనము చేయును. 


ముక్తిద్వార స్తవరత్న రాజము 27 


దానా!,జగత్‌=ప్రపంచమునకు, జీవనీ=బ్రతికించుదానా!, తీయగదె=తెఅవరాదా! 


తాత్పర్యము : మోక్షవాంఛతో అమ్మా! నీ దర్శనముకోరితిని. కన్నుల చివజ 
ప్రతిఫలించిన చిజునవ్వు మొలకతో, రత్నములవంటి పలువరుసతో, అధరోష్ట 
ప్రభలతో వెలుగొందు నీ ముఖచంద్రుని అందములు చిందించుచు, తల్లీ! 
ముక్తిద్వారము తల్పు దీయుము. 
శ్లో॥ స్ఫిక్తారుణ్యము మధ్యమమ్బును సునాభీలీల లోకత్రయీ 
భాకౌల్యమ్బును గర్హృ కార్యతల తెల్చన్‌ లోకమాత ఫృత్వ ధీ 
యుక్తిన్‌ గాంచితి వేతెయేల? భవదీయున్‌ బ్రోవనీంకేరు? నీ 
ముక్తిద్వారము తల్పు దీయగదె! చాముణ్జా! జగజ్జీవనీ. 22 


ప్రతిపదార్థము : స్ఫిక్‌=పిరుదుల యొక్క తారుణ్యము=బలము, మధ్య 
మంబును=నడుమున్ను, సునాభీలీల=నాభి విలాసము, లోకతయీ=ముల్లో. 
ములను, భాక్‌=పొందు, తౌల్యంబును=పోలికను, క ర్హృ =కర్తృత్వమును, కార్య 
తల=కార్యత్వమును, తెల్పన్‌=తెలుపగా, ' లోకమాతృత్వ=లో కమాతఅగుట 
యొక్క, ధీ=బుద్ధి యొక్క యుక్తిన్‌=యోగమును, కాంచితి=పొందితివి. వేజె= 
వేతేది, వీత=విందుకు?, భవదీయున్‌= నీ బిడ్డను నన్ను, ప్రోవ=రక్షింపగా, 
ఇంక=నీవు కాక, ఏరు=ఎవరు? నీ=నీ వశములోనున్న, ముక్తిద్వారము=మోక్ష 
ద్వారముయొక్కతల్పు =తలుపును, చాముండా౭చండముండాసురులను చంపిన 
దానా!,జగత్‌=ప్రపంచమునకు, జీవనీ =బ్రతికించుదానా!,తీయగదె=తెజవరాదా! 
తాత్పర్యము : నీ స్వరూపము నీ లోకమాతృత్వమును తెల్పుచున్నది. నీ 
పిజ్లుదులు భూలోకమును, మధ్యము భువర్లోకమును, నాభి నుంచి ఉన్న 
భాగము స్వర్లోకమును సూచించును. నీవు కర్తవని, విశ్వము కార్యమని దీనిని 
బట్టి తెలియును. అందువలన నిన్ను లోకమాతగా గుర్తింపగల్షితిని. "నేను 
విడ్డనని తెల్సినది. ఇంక నన్ను రక్షించుటకు వేరెవ్వరో ఎందుకు? నీవానిని 
రక్షించటానికి ఎవరు వస్తారు. అమ్మా! ముక్తిద్వారము తెబువుము. 
శో ధిర్తాంధిస్థిమధిక్తవెయ్యనుచు నద్దేవాజ్గనాసజ్ఞముల్‌ 

ముక్తానస్వేరమేళనమ్బులుగ నిమ్ముల్వెంచి సర్తిమ్ప స స 

ద్రక్తిన్‌ జూపెగు వాకిటన్‌ నిలిచి చిన్తాతన్తువుల్‌ [ద్రెంచి నీ 

ముక్తిద్వారము తల్పు దీయగదె! చాముణ్డా! జగజ్జీవనీ. 23 
ప్రతిపదార్థము : ధిక్తాంధింధిమి ధిక్తధెయ్‌ అనుచు=పై. శబ్దములు చేయుచు, 


26 శ్రీ ముల్లు పాపయారాధ్యులు 


శ్లో దృత్తారములు సేసచల్లి మధురోక్తిసక్కు లాకణ్ఞ మా 
ముక్తస్ఫూర్తి నలజ్మరిమ్బుచు గరమ్ముల్‌ మోడ్డునంచంటి వి 

ష్వక్తేజమ్ము దిగన్తరాళములు గప్పన్‌ మూర్తి గాన్సించి నీ 

ముక్తిద్వారము తల్పు దీయగదె! చాముణ్లా! జగజ్జీవనీ. 20 


ప్రతిపదార్థము : దృక్‌=చూపులనెడి, తారంబులు=ముత్యములు, సేసజల్లి= 
అక్షతలుగా చల్లి, మధురోక్తి=మధుర వచనములనెడి, (స్రక్కులు, దండలను; 
ఆకంఠము=కంఠముదాక, ఆముక్తస్ఫూర్తిన్‌=తొడిగినట్లు, అలంకరింపుచు= 
అలంకరించుచు, కరమ్ముల్‌=చేతులను, మోడ్తునంచు=ముకుళించెదనని, అంటి 
=అంటిని. విష్వక్‌=అన్నివైపుల వ్యాపించిన, తేజమ్ము=కాంతి, దిగంతరాళ 
ములు=దిక్కుల మధ్యన, కప్పన్‌=వ్యాపించగా, మూర్తి=నీ శరీరమును, 
కాన్పించి=చూపి, నీ=నీ వశములోనున్న ముక్తిద్వారము =మోక్షద్వారము 
యొక్క తల్పు=తలుపును, చాముండా=చందముండాసురులను చంపినదానా!, 
జగత్‌= ప్రపంచమునకు, జీవనీ=బ్రతికించుదానా!, తీయగదె=తెజవరాదా! 
తాత్పర్యము .: తల్లీ! చాముండా! చూపులను ముత్యాలసేసలుగా జల్లి మధుర 
కవితలను మాలికలుగా నీ కంఠమున దొడిగి చేతులు మోడ్చి వేడుకొను 
చున్నాను. దిగంతరాళములు కాంతులీనునట్లు నీ స్వరూప దర్శనము చేయించి 
ముక్తిద్వారమును నా కొకు _ఉద్దాటించి పెట్టుము. 


శ్లో  మోక్తుజ్మామత కన్టలిమృగ భవన్మూర్తిన్‌ గనన్‌ గోరితిన్‌ 
రక్తిన్‌ దృక్ర్రసవాగ్రజాతరదనో ద్రత్నాధరోష్ట ప్రభా 
యుక్తర్ణస్మితవ క్రచనము సముద్ద్గోతిమ్పగా వచ్చి నీ 
ముక్తిద్వారము తల్పు దీయగదె! చాముణ్డా! జగజ్జీవనీ. 21 


ప్రతిపదార్థము : మోక్తుంకామత =మోక్షవాంఛ, కందళింపగ=పిలకలు వేయగా, 
భవన్మూర్తిన్‌ =నీ శరీరమును, కనన్‌గోరితిన్‌ =చూడగోరితిని, రక్తిన్‌= ప్రేమతో, 
దృక్ప్రసవ=నేత్రపుష్పముల, అగ్ర=కొనలయందు, జాత=పుట్టినదియు, రదన= 
దంతములు అనే, ఉద్రత్న=గొప్ప రత్నములతో గూడినదియు, అధరోష్ట=క్రింది 
పెదవియొక్క ప్రభా=కాంతితో, యుక్‌=కలసినదియు అగు, తర్ణస్మిత=చిన్న 
చిలునవ్వుతో గూడిన, వక్రచం ద్రము=ముఖచంద్రబింబము, సముద్దోతింపగా 
=ప్రకాశించగా, వచ్చి=ఏతెంచి, నీ=నీ వశములోనున్న ముక్తిద్వారము=మోక్ష 
ద్వారముయొక్కతల్బు=తలుపును, చాముండా=చండముండాసురులను చంపిన 


ముక్తిద్వార స్తవరత్న రాజము ల్లో 


5) ఉద్దాబయేత్మవాటన్తు-యధా కుజ్చికయా గృహమ్‌! 
కుణ్బలిన్యా తదా యోగీ-మోక్షద్వారం విభేదయేత్‌॥ 
- యోగచూడామణ్యుపనిషత్‌ 
అనగా తాళపు చెవితో గృహద్వారం తెజచినట్లు కుండలినితో యోగి 
ముక్తిద్వారమును తెజచికొనును. 
కుండలిని వేల్కొంటేనే మన పూజలు, వ్రతాలు, జపాలు, 
ఉపాసనలు ఫలించునని మటౌక తంత్రం చెప్పింది. 
“మూలపద్మే కుజ్జలినీ-యావన్నిద్రాయితా ప్రభో! 
తావత్కిజ్చిన్న సిధ్యేత -మన్రయనన్రార్చనాదికమ్‌। 
జాగర్తి యది సా దేవీ-బహుభిః పుణ్యసఇ్బయైః 
తదా ప్రసాదమాయాతి-మన్హయన్రార్చనాదికమ్‌॥ 
. గౌతమీయతన్రమ్‌ 
కుండలిని మేల్మొనని వారి ఉపాసనలు పుణ్యఫలప్రదాలే కాని 
మోక్షపదాలు కావు. ఇట్టి పుణ్యములు ప్రోగుపడితేనే గాని కుండలిని జాగృతం 
కాదు. అది జాగృతం అయితే మొత్తం కర్మలు ఫలించినల్లే. మంత్రసిద్ధి, 
తంత్రసిద్ధి, యంత్రసిద్ధి వెంటనే జరుగును. ఈ ఉత్భానం అంత తేలికగా 
జరుగదు. ఎన్నో పరీక్షలు, శోధనలు, విఘ్నాలు, త ఆ - పెద్ద వైకుంఠ 
పాళి. 
మాయాశక్తి “2” రకాలు. 1) అవిద్య, 2) విద్య మనం ముక్తి 
పొందడం అవిద్యకు ఇష్టము కాదట. అందుచేత అడుగడుగునా అవిద్యే 
అడ్డుపడుతుందట. తర్వాత ఎప్పటికో “విద్య ఉద్ధరిస్తుందట!' సుప్తకుండలిని 
అవిద్య. జాగ్భతకుండలిని - విద్య అని అనుకోవచ్చును. 
“విద్యావిద్యేతి దేవ్యా ద్వే-రూపే జానీహి పార్థివ। 
ఏకయా ముచ్యతే జన్తుః-అన్యయా బధ్యతే పునః! 
a దేవీ భాగవతమ్‌ 
'దేవీ భాగవతములో ఉత్తరభాగంలో ఇలాంటి అంశమే ఉన్నది. 


8 శ్రీ ముల్లు పాపయారాధ్యులు 


“ప్రాదుర్భూతం శయనం “డాం రద కన్‌! 
జీవానాం చైవ సర్వేషాం-నియన్తృప్రేరకం సదా! 
యావత్తయోః ప్రసాదో న-తావన్మోక్షో హి దుర్లభః॥। 
- దేవీభాగవతమ్‌ 
ప్రాణదేవత మాయ, బుద్ధిదేవత దుర్గ. వీరిర్వురి అనుగ్రహం లేనంత 
వణకు మోక్షం దుర్లభం. ఇందులో మొదటిది తొలగాలి. రెండవది కలగాలి. 
మొదటిది మనలను శోధించి ఏ మాత్రం అవకాశం ఉన్నా మళ్ళీ మోహంలోకి 
పడవేస్తుందట. 
“జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా। 
బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి॥” 
- మార్మండేయపురాణమ్‌ 
కనుకనే. ముసలి యోగినయినా, ఆజ్ఞాచక్రం వద్దకు చేరిన 
సందర్భంలో కామేశ్వరీదేవి కామపరీక్ష పెడ్తుందని సౌందర్యలహరి గూడా 
చెప్తున్నది. చూ॥ 
“నరం వర్షీయాంసం నయనవిరసం షన జడమ్‌...” 


మా గురువుగారి జీవితంలో ఇట్టి “అగ్ని పరీక్ష జరిగింది. అసలు 
మాయామిథ్యావాదంతో కుపితురాలయిన దేవిని అనుగ్రహింపజేసికొని 
యోగవిఘ్నం అధిగమించడానికే శంకరులు “సౌందర్యలహరిని” రచించినట్లు 
జన[శ్రుతి. అలానే శ్రీ చెలుకుపల్లి నరసింహశాస్తిగారను యోగిపుంగవుడు 
వ్రాసిన “స్వానుభవబోధిని” లోని ఒక పద్యమును బట్టి గూడా యోగులకు 
మాయతో విఘ్నం. ఉంటుందని జీవుని ముక్తికి మాయ 'ఇష్టపడదని “కొడుకు 
సన్నాసాన్ని అంగీకరించని తల్లి” వంటిదని తెలుస్తుంది. 
శ్లో “ఇత్థం శక్తినిపాతమేత్య సపది శ్రీదేశికేన్హాత్సరం 

విస్కృత్యాభిలబాహ్యకృత్యమనిశం పూర్ణాత్మభావే స్థ సితమ్‌! 

జ్ఞాత్వా మాం విగతభ్రమం చ రుదతీ మాయా గతా శీఘ్రతస్తు 

'ఏతావత్సుకృతం పురాకృతమహో యద్యస్తి నోవేద్మహమ్‌॥ 

- ఒక (గ్రంథ పీఠిక నుండి 


ముక్తిద్వార స్తవరత్న రాజము 25 


గల, సుధాముక్‌=చంద్రుడు / సహస్రార చంద్రుడు అనే, తల్పంబున=శయ్య 
యందు, నిల్సి=నిలిపి,, అర్బలు=పూజలు, ఇడుదున్‌=ఇచ్చెదను, ముందు= 
ముందుగా, అట్లు=ఆ విధంగా, చెల్లించి=నా సంకల్పము నెజవేర్చి, 
నీ=నీవశములోనున్న ముక్తిద్వారము =మోక్షద్వారముయొక్క తల్పు=తలుపును, 
చాముండా=చండముండాసురులను చంపినదానా!, జగత్‌=ప్రపంచమునకు, 
జీవనీ=బ్రతికించుదానా!, తీయగదె=తెఖవరాదా! 
తాత్పర్యము : దేవి సూర్యమండలమున పూజింపబడుట గూడా సంప్రదాయ 
సిద్ధము. భయంకర సంతాపకారణమైన సూర్యమండలమును అధిష్టించి 
“సమ్రాట్‌ అనే పేరు పొందనేల?. నా హృదయాంబుజమధ్యములో నున్న 
అమృత కిరణునియందు నిన్ను నిల్పి పూజ చేసెదను. నా పూజ స్వీకరించి 
ముక్తిద్వారమును నాకై తెజచి పెట్టుము. 
శ్లో॥ ద్రాక్తారాపతిశేఖరాజిజల జధ్యానావధానాదితృ 
. ష్టక్తాళ్బద్ధదయాళువా నను మనస్సక్తిన్‌ గటాక్షించి య 

న్వ (వేస్వ)క్తాదాత్యము నొన్సెదంచు గడు నభ్యర్థించి వాక్రుచ్చెదన్‌ 

ముక్తిద్వారము తల్పు' దీయగదె! చాముణ్జ్డా! జగజ్జీవనీ. 19 
ప్రతిపదార్థము : ద్రాక్‌=శీఘ్రముగా, తారాపతిశేఖర=చం ద్రశేఖరుని యొక్క 
అంఘ్రిజలజ=పాదపద్మముల యొక్క ధ్యాన =ధ్యానించుట, అవధాన =శ్రద్ధగా 
నుండుట యందలి, తృష్టక్తా=తీవ్రవాంఛతో,, అంచత్‌=ఒప్పుచున్న, 
హృదయాళువౌ=హృదయముగల వాడనగు, నను=నన్నుు మనస్సక్తిన్‌= 
ఆసక్తితో, కటాక్షించి=చూచి, అన్వక్‌ =అనుకూలమయన, (లేదా వే= 
వేగముగా, స్వక్‌=కౌగిలించుకొను) తాదాత్యమున్‌= ఐక్యమును, ఒందెదంచు= 
పొందెదవనుచు, కడు=మిక్కిలి, అభ్యర్థించి = యాచించి, వాక్రుచ్చెదన్‌= 
వలికెదను. ముక్తిద్వారము=మోక్షద్వారముయొక్క తల్పు=తలువును, 
చాముండా=చండముండాసురులను చంపినదానా!, జగత్‌=ప్రపంచమునకు,: 
జీవనీ=[బ్రతికించుదానా!, తీయగదె=తెజవరాదా! 
తాత్సర్యము : అమ్మా! నేను చంద్రశేఖర పాదారవింద భజన వాంఛగలవాడను. 
నీవు అట్టిదానివి. కనుక నా మీద మనసుపె పెట్టి కటాక్షించి నాతో ఐక్యమును 
పొందుమని ప్రార్థించుచున్నాను. అమ్మా! ముక్తిద్వారమును తెబువుము. 


24 శ్రీ ముల్లు పాపయారాధ్యులు 


తాత్పర్యము : ఏదో తిండి తినుచూ పరలోకమునుపే బక్షించి, రేయింబవళ్ళు 
తుచ్చ సంభాషణలతో కాలక్షేపము . చేయకుండగ, భిన్నమయిన ఓంకార 
మార్గగతమయిన నీ పాదములను/స్థానమును పొందగోరిన . బిద్దను. కనుక 
తల్లీ! ముక్తిద్వారమును నాకోసము తెజచి' యుంచుము. 


శ్లో రక్తిన్‌ నీపతి యన్తరాసవపరీరమృక్రియాలాలసా 

ధుక్తారుణ్యవతిన్‌ నినున్‌ గలసి యెనో వేడ్క గర్మాటవీ.. 

ధక్తోషమ్బిడ నీదు పాదముల చెన్తన్‌ ద దణ్జమర్నిన్తు నీ 

ముక్తిద్వారము తల్పు దీయగదె! చాముణ్డా! జగజ్జీవనీ. 17 
ప్రతిపదార్థము : నీ పతి=నీ భర్త అయిన పరమశివుడు, రక్తిన్‌= అనురాగముతో, 
అంతరాసవ =సహ(స్రారసుధామండల మధ్యమున, పరీరంభక్రియా=శివశక్తి 
సమ్మేళనము అను సామరస్యక్రియయందలి, లాలసా=గొప్ప ఆశను, ధుక్‌= 
మటింతగా పెంచెడు, తారుణ్యవతిన్‌= యౌవనముగల, నినున్‌=నిన్ను కలసి= 
కలసి,ఎంతో =ఎంతో, వేద్మన్‌=వేడుకతో, కర్మాటవీ =కర్మఫలారణ్యమును, ధక్‌=తగుల 
బెట్టు, తోషంబు=ఆనందమును, ఇడన్‌=ఇవ్వగా, నీదు=నీ యొక్క ఫాదముల= 
పాదముల యొక్క, చెంతన్‌=సమీపమున, దండము= సాష్టాంగ దండ ప్రణామ 
మును, అర్చింతు=అర్చించెదను. నీ=నీవశములో నున్న ముక్తిద్వారము= 
మోక్షద్వారముయొక్క తల్పు=తలుపును, చాముండా=చండముండాసురులనుచంపిన 
దానా!,జగత్‌= ప్రపంచమునకు, జీవనీ=బ్రతికించుదానా!, తీయగదె=తెజవరాదా! 
తాత్సర్యము : అమ్మా! యోగసమాధిలో సహస్రారసుధామండలమధ్యమున 
నీవు పరమశివునితో కలసిన స్థితిలో నీ పాదములకు నా ప్రణామములను 
సమర్పించెదను. నీ ముక్తి ద్వారము తెఅవవలసినది. 
శ్లో॥  రుక్తీక్షమృగు సూర్యమణ్ఞలి సమారోహించి సమాడ్రమా 

భాక్త శోషిలనేల? నాదు హృదయామృస్సమృవాన్త స స్సుధా 

ముక్తల్పమ్బున నిల్చి యర్చలిడుదున్‌. మున్దట్లు చెల్లించి నీ 

ముక్తిద్వారము. తల్పు 'దీయగదె! చాముణ్ణా! జగజ్జీవనీ. 18 


ప్రతిపదార్థము : రుక్‌=కాంతిలో, తీక్టుబగు=తీవ్రమయిన, సూర్యమండలి= 
సూర్యమండలమున, సమారోపొంచి=ఎక్కి. 'సమ్రాడ్రమాభాక్తన్‌=సామ్రాజ్య 
లక్ష్మీయుతగా, శోషిలన్‌=శోషపడగా,. ఏల=ఎందుకు, నాదు=నాయొక్క, 
హృదయ=గుండె అను, అంభస్సంభవ=కమలము యొక్క అంతః=లోపల 


ముక్తిద్వార స్తవరత్న రాజము _ . 9 


దీని భావము : శ్రీ నరసింహశాస్త్రిగారు తమ గురువు వద్ద శక్తిపాతము 
పొంది పూర్ణసమాధిలోనికి వెళ్ళి ఆత్మజ్ఞానులయినారట. దాంతో వారి మీద 
ఆశ వదలుకొన్న మాయాశక్తి ఏడుస్తూ తొలగిపోయినదట. ఇంత సుకృతము 
తనకు ఉందా? అని ఆయనే ఆశ్చర్యపడినారు. 


ఈ కారణంగానే మోక్షార్థులకు దేవి లేదా దేవీరూపభేదమయిన 
విష్ణుప్రసాదము గాని అవసరము. “మోక్షమిచ్చేత్‌ జనార్దనాత్‌”. 


అతస్సంసారనాశాయ సాక్షిణీమాత్మరూపిణీం! 
. ఆరాధయేత్పరాశక్తిం ప్రపజ్బోల్లాసవర్ణితామ్‌॥ - సూతసంహిత 
ఈ విధంగా మోక్షార్థులకు ముక్తిద్వారకవాటములు తెజవడం దేవి 
అధీనంలోని అనుగ్రవాం. " అందుకొజకు ఆమెనే ఆరాధించాలని 
సూతసంహితాది గ్రంథాలు చెప్పుతున్నాయి. ఇంత అర్థం మనసులో పెట్టుకొని 
శ్రీ పాపయారాధ్యులవారు ఈ స్తుతిని”. రచించారు" ఇటువంటి భావపూర్ణ 
మయిన శీర్షిక కొణకు ఆమాత్రం క్లిష్టత అనుభవించడం దండుగ కాదు. 
అయితే కొన్ని వ్యాకరణదోషాలు గూడా ఉన్నవి. దేవీ భాగవత పీఠికలో 
భమిడిపాటివారు చెప్పినట్లు “నిరంకుశాః కవయః” అనుకోవడం. మంచిది. 
మహాభక్తుడయిన కవి కనుక భక్తిప్రవాహంలో కొట్టుకొని వచ్చిన యీ 
డిండీరాలను ఆర్షప్రయోగాలుగా అనుభవించడం మంచిది. చెళ్ళపిళ్ళవారు 
చెప్పినట్లు ఇందులో లేఖకాది ప్రమాదాలవలన కొన్ని అర్థంకాని, లేదా అర్థం 
లేదనిపించే వాక్యఖండాలు ఉన్నాయి. దీనికి ప్రతిపదార్థ తాత్పర్యాలు వ్రాయమని 
శ్రీ రావిమోహనరావు (రా!మో।రా)గారు నన్ను కోరారు. సవరింప :సాధ్యము 
కాదని శ్రీ చెళ్ళపిళ్ళవారే వదలిన ఘట్టముకు నేను మాత్రము ప్రతిపదార్థముల 
నెట్లు వ్రాయగలను? కాని ప్రతిపదార్థము బ్రాయవలె గదా! ఏదోవిధంగా. 
అర్థం తెచ్చికొని చదవాలి గాని నిరర్ధంగా చదివితే వ్యర్థం కదా! అందుకని 
నాకర్థమయిన విధంగా కొన్ని మార్పులు చేశాను: “కసే సందర్భంలో 
చెళ్ళపిళ్ళవారి మాటలను గుర్తు తెచ్చుకొన్నాను. 


.“సంస్కరృృత్వమనగా గ్రంథకర్త హృదయము కనిపెట్టుటయే గాని 
తన యిచ్చ వచ్చినట్లెల్ల మార్పు చేయుట గాదని యథాశ్రుత పాఠములనట్లే 


'యుంచితిని. స్థితస్య గతిః చింతనీయా - చెళ్ళపిళ్ళ. 


10 శ్రీ ముల్లు పాపయారాధ్యులు 


అయితే ప్రతిపదార్థం వ్రాయాలంటే అర్థందొజికని పాఠములనట్లే 
యుంచుట సాధ్యము కాదు “గదా! అందువలన భవిష్యత్తులో ఏ బుద్ధికుశలు 
డయినా అర్థము 'చెప్పగలిగేందుకు వీలుగా అసలు పాఠమును, నేను చేసిన 
మార్పులను క్రింద పట్టికారూపములో ఇస్తున్నాను. మార్చిన వాటికి క్రింద 
- గీత పెట్టాను. 


వ. పద్య పంక్తి సంఖ్య అసలు పాఠం మార్చు 
సం. సంఖ్య 
1 3 2 శుద్ధక్రియాదాాక్తా ద్యా 
+? 8 3 విస్రత్ర వినన 
3 11 2 నిర్ముక్తాపా ప్రో 
4 15 2 గృతమక్షికా ఘృత 
5 18 1 స్తామ్రాడ్రమా స 
18 @ హృదయాంభస్తంభవంత స్పం-వా 
6 19 228... వేస్వక్తా యన్వక్తా 
20 1 (స్రుక్కులాకంధ్ర సఠ 
21 2 రక్త దృక్ప రక్తిం 
21 బి సదనో రదనో 
9 22 1 స్వికా స్పికా 
22 1 సునాభీలోల ల్రీ 
10 28 2 ముక్తాసస్వర ముక్తాన 
11 26 3 ముక్తుల్‌ ముక్తల్‌ 
is: 27 2 కామోదర కాబ్దోదర 
13 28 3 మమున్‌ మిమున్‌ 
14 29 4 ప్రాప్త ప్రాప్తి 


10 


ముక్తిద్వార స్తవరత్న రాజము 23 


ప్రతిపదార్థము : రుక్‌=కోరికలకు సంబంధమయిన, తాపానల=సంతాపాగ్ని 
వలన బుట్టిన, వేదనా=బాధచేత, శిథిలిత=శిథిలము చేయబడిన, ఉద్రుక్‌= 
మిక్కిలి రోగం చెందిన, మాంస=మాంసముచే, మేదః=క్రొవ్వుచేత, వసా=వస 
చేత, తిక్తుండన్‌=చేదెక్మినవాడను, ఘృత=నేతిలోబడిన, మక్షికాకృతి=ఈగతో 
సమానముగా, నిరర్ధీభూతమౌ=నిరర్థకమయిన, గాత్రము=శరీరము, ఈద్భృక్తా= 
ఇట్టి లక్షణములతో, గ్రంథిల=ముడులు గట్టిన, జన్మలన్‌=జన్మలతో, విసివి= 
విసుగుజెంది, తల్లీ!=మాతా, కావుము=రక్షింపుము, అంటిన్‌ గదా! =అంటిని 
గదా!, ముక్తిద్వారము =మోక్షద్వారముయొక్క తల్పు=తలుపును, చాముండా= 
చండముండాసురులను చంపినదానా!, జగత్‌ =ప్రపంచమునకు, జీవనీ= 
బ్రతికించుదానా!, తీయగదె=తెజవరాదా! . 

తాత్పర్యము: కోరికల వలన వచ్చిన సంతాపములతో ఉడికి శిథిలమయిన 
చేదు మాంసము బొమ్మ యీ శరీరము. నేతిలో బడిన యీగవలె ఈ శరీరము 
వ్యర్థము అయినది. జన్మలన్నీ ఇదే "సమస్య. ఇవే చిక్కుముడులు. తల్లీ, విసిగి 
వేసారి నన్ను రక్షింపుమని నిన్ను గోరితినిగదా! ముక్తిద్వారము తలుపు 
తీయుము! 


శ్లో సక్తుస్వాదనకాలయాపనముపేక్షం జేసి రేయున్‌ బవల్‌ 
న్యక్తుచ్చోక్తుల త్రోవబోవక పరానన్దస్వరూపమ్బు ప్ర 
త్యక్తారాధ్వగమైన నీ పదమునందన్‌ గోరితిన్‌ గాన నీ 
ముక్తి ద్వారము తల్పు దీయగదె! చాముణ్లా! జగజ్జీవనీ. 16 


ప్రతిపదార్థము : ఉపేక్షన్‌=తిరస్మారముతో, సక్తు=సక్తుపిండిజావ యొక్క 
స్వాదన =రుచిచూచుటతో, కాలయాపనము=కాలక్షేపము, , చేసి=చేసీ, రేయున్‌= 
రాత్రియు, పవల్‌=పగలున్ను, న్యక్‌=అధమమయిన, తుచ్చ=వ్యర్థమయిన, 
ఉక్తుల=మాటల యొక్క, త్రోవన్‌=త్రోవన, పోవక=పోక, పర=పరమమయిన, 
ఆనందస్వరూపంబు=ఆనంద స్వరూపమయిన, ప్రత్యక్‌=ప్రపంచ భిన్నమయిన, 
తార=ఉన్నతమయిన, అధ్వగమైన=మార్గమునందున్న, . నీ  పదమున్‌=నీ 
పాదమును, 'అందన్‌. గోరితిన్‌ =అందగోరితిని. కాన=కనుక, నీ=నీవశములో 
నున్న, ముక్తిద్వాఠర ము =వూక్ష ద్వార వుయొక్క, . తల్ప్చు=తలువును, 
చాముండా=చందముండాసురులను. చంపినదానా!, జగత్‌ =ప్రపంచమునకు, 
జీవనీ=బ్రతికించుదానా!,. తీయగదె=తెఅవరాదా! 


22 శ్రీ ముల్లు పాపయారాధ్యులు 


తాత్చర్యము : ముక్కెరముత్యపుకాంతితో మజభింత . తెల్లనయిన దరహాస 
చంద్రికలతో నీ భర్త అయిన పరమేశ్వరుని వద్ద మా తాపత్రయమును మనవి 
చేసి ఆయనకు మాపై వాత్సల్యము పుట్టించి వేదతుల్యమయిన నూపుర 
ధ్వనులతో నాదమయివై వచ్చి ముక్తిద్వారము తెబిచి మమ్ము పరమేశ్వరునితో 
కలుపుము. 
శ్లో  వ్యక్తావ్యక్తజగద్విలక్షణము, నీ వాస్తవ్యమంచున్‌ బృహ 

త్సూకాళుల్‌ మొజివెట్టినట్టు చిదచిత్సూక్ష్మాన్త వీవౌదు, ధీ 

వ్యక్తుల్మాదృశులా? కనన్‌ గరుణ నాపై సున్తయున్తేని నీ 

ముక్తిద్వారము తల్పు దీయగదె! చాముణ్డా! జగజ్జీవనీ. 14 
ప్రతిపదార్థము : నీ=నీయొక్క వాస్తవ్యము=నివాసము, వ్యక్త=స్పష్టమయిన, 
అవ్యక్త=అస్పష్టమయిన, జగత్‌ =ప్రపంచమునకన్న విలక్షణము=భిన్నమయి. 
నది, అంచున్‌=అనుచు, బృహత్సూక్తాకుల్‌=బహ్మృచము మొ॥ సూక్తములు, 
మెలవెళ్టినట్సు=ఘోషపెట్టిన చందముగా, ఈవు=నీవు, చిత్‌=జ్ఞానతత్త్వము, 
అచిత్‌=జదతత్వము, సూక్ష్మ=ఈశ్వరతత్వములకు, అంతవు=చివణిదానవు 
బెదు =అగుదువు,కనన్‌ =నిన్నుతెలియుటకు, ధీవ్యక్తుల్‌=పరిణతబుద్దులు, మాద్భ 
శులా!=మావంటివారా?, నాపై=నా మీద, కరుణ=దయ, సుంత=కొంచెము, 
ఉంతేని=ఉంచేపక్షమున, న్రీ= =నీవశములోనున్న ముక్తిద్వారము= మోక్ష 
ద్వారముయొక్క తల్పు=తలుపును, చాముండా=చండముండాసురు లను చంపిన 
దానా!,జగత్‌= ప్రపంచమునకు, జీవనీ=బ్రతికించుదానా!,తీయగదె=తెజివరాదా! 
తాత్సర్యము : నీ స్వరూపము ఈ (ప్రపంచమునకు భిన్నము. నీవు చిత్తు 
అచిత్తు ఈశ్వరతత్త్వములకన్న అతీతమయిన దానివి. బహ్బృచ మొదలగు 
సూక్తములు నీ స్వరూపమును గూర్చి ఇట్లే హోషించినవి. ఇట్టి నీ 
పరతత్త్వమును తెలియగలిగే బుద్ధి పరిపాకముగలవారము మేమా? కనుక 
నీకు నాపైన ఏదయినా కాస్త దయ ఉంటే ముక్తిద్వారమును తెచి నన్ను 
స్వాగతింపుము. 
శ్లో రుక్తాపానలవేదనాశిథిలితోద్రుజ్మాంస. మేదోవసా 

తిక్తుణ్జన్‌ ఘృతమక్షికాకృతి నిరర్గీభూతమౌ గాత్ర మీ 

దృక్తాగ్రన్థిల జన్మలన్‌ విసివి తల్లీ కావుమంటిన్‌ గదా! 

ముక్తిద్వారము తల్పు దీయగదె! చాముణ్డా! జగజ్జీవనీ. 15 


ముక్తిద్వార స్తవరత్న రాజము 11 


ఈ మార్పులన్నీ తెలిసి చేసినవి కాకపోవచ్చును. తెలియక తెలిసి 
నంతలో చేసినవి. సార్థకంగా చదవాలని చేసిన పని. శిల దేవుడయినపుడు 
ఈ మార్పులలో భావన చేసిన యీ పద్యాలు ఈ అర్థం గలవి కాకపోవు. 
ఇంతకన్న చక్కని అర్ధం యథాశ్రుత పాఠాలకే సంతృప్తికరంగా చెప్పగలిగే 
ధీమంతులకు ప్రత్యర్థిని కాలేను. భుక్తి ద్వారాల కోసం భక్తిని ఉపయోగించే 
రోజులివి. ముక్తిద్వారం కోసం భక్తిని వినియోగించే రోజులవి. పేరులో తప్ప 
ఇంకెక్కడా పాపస్థితి లేని పాపయారాధ్యుల పద్యాలతో పరవశించిన హృదయం 
నుంచి నేటి పరిస్థితి, పరస్థితుల పట్ల ఏహ్యభావంతో నాకు కొన్ని పద్యాలు 
ఆశువుగా దొర్లినవి. ప్రాస్తావికంగా వాటిని మీముందు “విందు. చేయుచున్నాను. 
వీటికి 12వ పద్యం (ప్రేరకం. 


1) “భుక్తిద్వారము తల్పు దీయుమని uses శోకించుచున్‌ 
శక్తిన్‌ రాష్ట్రమునంత ముష్టికొఅకై సాధించు “భుక్తా” వళుల్‌ 
రక్తిన్‌ బొందెడు నిట్టి కాలమున వైరాగ్యంబు' సత్యంబుగా 
ముక్తిద్వారపు తల్పు దీయుమని చాముండా ఎవండేద్చెడిన్‌”. 

2) శక్తీ! దేశములెల్ల తిర్గి గడపల్‌ చందాలకై దాటుచున్‌ = 
సక్తుల్చెంచి టికెట్లు 'చింపి ధనమున్‌ సాధించు పీనాశికిన్‌ 
భుక్తిద్వారము లెన్నియేని తెబివన్‌ పుణ్యంబెయౌ గాని నీ 
ముక్తిద్వారము తీసి పొట్టపయినే మూర్భంబుగా కొట్టకే. 


8) భక్తిన్నిన్ను శ్రయించు 'పామరులనుత్సాదించినావప్పుడే 
భుక్తిన్నిన్ను గ్రయించు పండితులనున్‌ పుట్టించినావిష్పు' నీ 
సక్తుల్‌ శక్తులు భుక్తిభక్తులును విశ్వప్రేమ లేతీజుగా 
వ్యక్తంబౌనొ యెజుంగలేనియనదన్‌ వ్యాఖ్యానముల్‌ జేసికో. 

4) భుక్తిద్వారము నింపుకొంటయును నీ ముష్టింపచత్వమ్ములున్‌ 
ముక్తిద్వారములన్నియున్‌ దడవుటల్‌ మోక్షంబులిప్పించుటల్‌ 
భక్తి గ్రంథములమ్ముటల్‌ ఛలముగా పైసల్వసూల్ణేయుటల్‌ 

.  ముక్తిద్వారములివ్వి. నీవు తెజివన్‌ మోజున్నచో రాగదే. 

క్‌) ముక్తిద్వారపు తల్పు దీసెదవొ దంభున్‌ జూచి మూయింతువో 

భక్తిన్‌ దానిని గూర్చి ఏడ్చుటకు నే పాపయ్యలున్‌ లేరు, నీ 


12 


6) 


7) 


8) 


9) 


10) 


శ్రీ ముల్లు పాపయారాధ్యులు 


శక్తిన్‌ జూపి బిగించుకోవె తలుపుల్‌ సంపత్తు రాకుండునే, 
వ్యక్తీత్వంబెటులున్న నేమి యొజగున్‌ వ్యాపారముంబెంచవే. 
లాకెట్టుల్వడపప్పు కొబ్బరియు మాలల్‌ వస్త్రముల్జిక్కెటుల్‌ 
మీకున్‌ మీకని పంచి దండుకొనుచున్‌ మీకంచు నాకంచు మా 
జాకుల్వేసిన డబ్బు పంచికొనుచున్‌ న్యాయాది నోటీసులున్‌ 
బాకుల్టూసెడి తెంపరు ల్లద! మహాభక్తాగ్రణుల్నీదయన్‌. 
ధిక్తాయోగ్యులనొత్తిపల్మనిక నాదికైన నిన్మమ్మి నా 
ప్రాక్తత్వంబును పొందగోరితిని విశ్వప్రేమతో నుండెదన్‌ 
ధ్రుక్తుద్రుత్తుల జేరనీయకుము వాగ్గోషంబులన్లడ్లి యా 
ముక్తిద్వారపు తల్పుతీయగదె చాముండా జగజ్జీవనీ, 

సక్తిన్‌ జేసితివట్టి “దబ్బఅల” సంసారమ్మునన్‌ గొందజన్‌ 
ముక్తిన్‌ గోరెడు మూర్ధ జేసితివి “రామోరా” నిదేమర్శమో 
రక్తిన్‌ స్వార్థమువీడి యిట్లు జననీ! గ్రంథమ్ములన్‌ వేసె, నీ 
ముక్తిద్వారము యోగ్యకాలమున నీ పుణ్యాత్మకున్‌ దీయవే. 


శక్తిన్‌ దేశము తిర్గలేక జననీ సంసక్తి హేరంబు స 


ద్యుక్తిన్‌ నీదు పదప్రదక్షిణలతో యోగించుచున్నాడ, నీ 


రక్తిన్‌ చూపుచు నన్ను గూడ: దయతో రానున్న కాలంబులో 
ముక్తిద్వారపు తల్పు తీసి యొడిలో బోర్లించి జోకొట్టుమా. 
ముక్తిక్షేత్రపు ప్రెస్సు పెట్టికొని కంప్యూటర్లు పెట్టించికో 


ముక్తి గ్రంథములచ్చటే ప్రచురతన్‌ ముద్రించు “మా జంట” యో 


శక్తీ! యిక్కడ మా “దుబార పనికిన్‌” సంతుష్టులెవ్వారు? నీ 
ముక్తిద్వారపు తల్పు తీయగదె! రామోరాకు, నాకున్‌ దగన్‌. 
ఇట్లు 
మేళ్ళచెర్వు వేంకటసుబ్రహ్మణ్యశాస్ట్రి, 
సంస్కృతాధ్యాపకుడు, 
శ్రీ గోరంట్ల వెంకన్న సంస్కృత కళాశాల, 
తిమ్మసముద్రం 


ముక్తిద్వార స్తవరత్న రాజము 21 


(ప్రతిపదార్థము : భక్తాదుల్‌=భక్తులు మొ॥వారు, ధనధాన స్‌సం ంపదలన్‌= 
ధనమును, ధాన్యమును, సంపదలను, అభ్యర్థింతురే =యాచింతురా?, అట్లు=ఆ 
విధముగా, నీ=నీయొక్క భక్రిన్‌ =భక్తిని, కోరుచునున్న=కోరుచున్న, నాకు= 
నాకు, ఇతరధా=మటొక రకముగా, ప్రాప్రవ్యము=పొందదగినది, ఇంకన్‌= 
ఇంకను, ఏది=ఏమున్నది, నీ=నీయొక్క, దృక్తారా=నక్షత్రముల వంటి 
నేత్రముల యొక్క/నేత్రముల యొక్క ప్రసర=ప్రసారముల యొక్క, ప్రతాపముల 
=ప్రతాపముల చేత, పాత్రీభూతునిన్‌=యోగ్యునిగా, చేసి=చేసి, నీ=నీవశములో 
నున్న ముక్తిద్వారము =మోక్షద్వారముయొక్క తల్పు=తలుపును, చాముండా= 
చండముండాసురులను చంపినదానా!, జగత్‌= (ప్రపంచమునకు, జీవనీ= 
(బ్రతికించుదానా!, తీయగదె=తెజివరాదా! 

తాత్సర్యము : అమ్మా! నిజమయిన భక్తులు నీనుంచి భక్తిని కోరుదురు గాని 
భుక్తిని కోరరు. ధనధాన్యసంపదలు కోరరు. నేను నీ భక్తినే కోరుచున్నాను. 
ముక్తినే గోరుచున్నాను. భుక్తిని కాదు. నాలో యోగ్యత లేకపోయినా నీ కటాక్ష 
వీక్షణములతో నన్ను యోగ్యునిగా జేసి నీ ముక్తిద్వారము తెజచి పెట్టుము. 


శ్లో॥  ముక్తాపాణ్డురహాస చన్టికలు కెమ్మోవిన్‌ గుబాళిమృ మా 

దృక్తాపత్రయి విన్నవించి పతి కెన్తే ప్రేమ బుట్టించి ప్రా 

గుక్తాలీ చరణాజ్గదారవసముద్దోషాజ్జివై వచ్చి నీ 

ముక్తిద్వారము తల్పు దీయగదె! చాముణ్డా! జగజ్జీవనీ. 18 
ప్రతిపదార్థము : ముక్తా=ముత్యము వలె లేదా ముక్కెరలోని ముత్తెము చేత, 
పాండుర=తెల్లని, హాసచంద్రికలు=నవ్వులు అనే వెన్నెలలు, కెమ్మోవిన్‌ =ఎజ్జని 
అధరముపై, గుబాళింప=పరిమళింపగా, మాదృక్‌=మావంటి బిడ్డల యొక్క 
తాప(త్రయి=తాపత్రయమును, విన్నవించి=మనవి చేసి, పతికి =భర్తకు, 
ఎంతేన్‌=ఎంతో, ప్రేమ=వాత్సల్యమును, పుట్టించి=మాపై న కలిగించి, 
ప్రాగుక్త=ప్రాబలుకులయిన వేదములకు, ఆళీ=మిత్రులయిన, చరణాంగ 
దారవ=అందెల చప్పుడుతో, సముద్దోషాంగివై=నాదశరీరవై, వచ్చి=మా వద్దకు 
వచ్చి, నీ= =సీవశములోనున్న, ముక్తి క్రిద్వారము= మోక్షద్వారముయొక్క 
తల్పు=తలుపును, 'చాముందడా=" చండముండాసురులను చంపినదానా!, 
జగత్‌=ప్రపంచమునకు, జీవనీ= బ్రతికించుదానా!, 'తీయగదే=తెజివరాదా! 


20 శ్రీ ముల్లు పాపయారాధ్యులు 


పోయి “బురద బురదగా” అయినది. నీ కటాక్ష వీక్షణ లహరీ జలముతో 
దాని బురదను కడిగి, నీ దాస్యము అను శిక్ష వేసి నేర్చి బాగుచేసి నాకు నీ 
ముక్తిద్వారకవాటములను తెజిచి స్వాగతము పలుకుము. 


శ్లో!  శక్తుల్‌ దస్సియు నిస్టియావళి దురాశా పాశసంయక్తి ని 

ర్ముక్తాపోవ్రజమట్ల యాత్మ విషయామోదామ్బుధిన్‌ మున్లె నే। 

యుక్తింజేసి తరిమ్పంజేసెదవోకో, చిత్తమ్బు నాభాగ్యమై 

ముక్తిద్వారము తల్పు దీయగదె! చాముణ్డా! జగజ్జీవనీ॥ 11 
ప్రతిపదార్థము : ఇం(ద్రియావళి=నా ఇంద్రియసమూహము, శక్తుల్‌= 
సామర్థ్యములు, డస్సియు=వార్థకముచేత తగ్గియు, దురాశా=దురాశ అనెడు, 
పాశ=పాశము యొక్క సంయుక్తి=సంయోగమునందుండియు, నిర్ముక్త=విడువ 
బడిన, ఆపోవ్రజమట్ల =నీటి ప్రవాహమువలెనే, ఆత్మ=తమ యొక్క విషయ= 
విషయముల యొక్క ఆమోద=సుఖములనెడు, అంబుధిన్‌ =సము(ద్రము 
నందు, మున్గెన్‌=మునిగెను. చిత్తంబు=నా మనస్సును, ఏ యుక్తింజేసి=ఏ 
ఉపాయముతో, తరింపజేసె సెదవొకో =తరింపజేసె సెదవో కదా? నా భాగ్యమై=నా 
అదృష్టదేవతవై, ముక్తిద్వారము=మోక్షద్వారముయొక్క తల్పు=తలుపును, 
'చాముండా=చండముండాసురులను చంపినదానా!, జగత్‌= ప్రపంచమునకు, 
జీవనీ=బ్రతికించుదానా!, తీయగదె=తెజవరాదా! 


తాత్పర్యము : అమ్మా! నా యింద్రియావళి వార్థకము చేత డస్సిపోయినది. 
అయినా అది దురాశాపాశములో. చిక్కుకొని గూడా, అడ్డుకట్ట తొలగిన 
జల(ప్రవాహమువలె తమ విషయానందసముద్రములోనికి 'వరుగులు 


పెట్టుచున్నది. ఈ పరిస్థితిలో ఇంద్రియవశమయిన నా మనస్సును ఎలా 


తరింపచేసెదవో నీ చిత్తం. నా అదృష్టదేవతవై ముక్తిద్వారకవాటములను తెజచి 

స్వాగతము పలుకుము. 

శ్లో భకాదుల్‌ ధనధాన్యసమృదల నభ్యర్థిన్తురే? యట్లు, నీ 
భక్తింగోరుచునున్న నాకితరధా ప్రాప్తవ్య మింకేది?. నీ 
దృక్తారాప్రసర 'ప్రతాపముల పాత్రీభూతునిం జేసి, నీ 
ముక్తిద్వారము తల్పు దీయగదె! చాముణ్డా! జగజ్జీవనీ. 12 


13 


13 


శ్రీః 
ఏన ధో 
ముక్తిద్భార్‌ స్తవరత్నరాజము 
“ఉద్దాటనీ” వ్యాఖ్య 
శ్లో భక్తత్రాణధురీణమౌగద ౪ భవత్వాన్తమ్బు వేదాస్త్రని 
రిక బీమహిమమృటంచు గురు నిర్జీతిన్మదిన్నమ్మి శా 
స్రోక్తాచారపరుందనైతి, త్రివిధవ్యూహాన్తమైనట్టి నీ 
ముక్తిద్వారము తల్పు దీయగదె! చాముణ్డా! జగజ్జీవనీ. 1 
ప్రతిపదార్థము : భవత్‌=నీ, స్వాంతంబు=మనస్సు, భక్త=భక్తుల యొక్క, త్రాణ=. 
రక్షించుట యందు, ధురీణము= సమర్థమయినది, జెగద=అవును గదా!, ఈ 


ముంత మహిమ, వేదాంతవేదాంతములయందు, నిర్ణిక్తంబు= 


నిశ్చయింపబడిన శోధిత విషయము, అటంచు=అని అనుకొనుచు, ? గురు= 
పెద్దల యొక్క నిర్టీతిన్‌=నిశ్చయమును, మదిన్‌=మనస్సులో, నమ్మి=నమ్మి, 
శాస్త్రజశాస్తములయందు, ఉక్త=చెప్పబడిన, ఆచార=ఆచారములందు,. 
పరుందను =ఆసక్తిగలవాడను, ఐతి=అయినాను. త్రివిధ=8 రకములయిన, 
వ్యూహ=స్థూల సూక్ష్మ కారణ శరీరరూప వ్యూహత్రయమునకు, అంతమైనట్టి = 
చివజిదయిన/నాశకమయిన, వ్రీ= =నీవశములోనున్న, ముక్తిద్వారము=మోక్ష 
ద్వారము యొక్క తల్పు=తలుపును, చాముండా=చండముండాసురులను 
చంపినదానా! (అందువలన ఈ పేరు వచ్చింది), జగత్‌=ప్రపంచమునకు, 
జీవనీ=బ్రతికించుదానా!, తీయగదె= తెజవరాదా! 
తాత్సర్యము : చాముండాదేవీ, జగజ్జీవనీ, నీ మనస్సు భక్త రక్షణ సమర్థ 
మయినదని, నీ మహిమ వేదాంత అనగా ఉపనిషత్తులచే శోధింబడినదనీ 
పెద్దలు చెప్పిన మాటలను నమ్మి శాస్తోక్త్రమయిన ఆచారములను పాటించు 
చుంటిని. స్థూల సూక్ష్మ కారణ శరీరములు, అతీతమయిన నీ ముక్తి ద్వారము 
యొక్క తల్పును తెజచియుంచుము. 
శ్లో భోక్తవ్యమ్బు శివప్రసాదమని సమ్చోధించు వారిన్‌ సదా 
వక్తవ్యమ్బు శివాఖ్యమన్రమని సమ్ఫావించువారిన్‌ మనో 
వాక్తత్రైక్యనిరూఢి నీవయని సేవావృత్తి నున్నాడ నీ 
ముక్తీద్వారము' తల్పు దీయగదె! చాముణ్ఞా! జగజ్జీవనీ. 2 


14 శ్రీ ముల్లు పాపయారాధ్యులు 


ప్రతిపదార్థము : భోక్తవ్యంబు=తినదగినది, శివప్రసాదమని=శివుని 
(ప్రసాదమని, సంబోధించువారిన్‌=బోధించు గురువులను, సదా=నిరంతరము, 
వక్తవ్యంబు=పలుకదగినది, శివాఖ్య=శివి అను, మంత్రమని=మంత్రము అని, 
సంభావించువారిన్‌=భావించునట్టి భక్తులను, మనోవాక్తత్ర్వైక్తనిరూఢి= =మనస్సు 
వాక్కులు ఐక్యమయిన నిశ్చయముతో, “సీవయసి”=నీ స్వరూపములేయని, 
సేవావృత్తిన్‌=సేవాకార్యమున, ఉన్నాడ=ఉన్నవాడను, నీ=నీవశములోనున్న్న 
ముక్తి ద్వారము=మోక్షద్వారముయొక్క తల్పు=తలుపును, చాముండా= 
చండముండాసురులను చంపినదానా!, జగత్‌=ప్రపంచమునకు, జీవనీ= 
(బతికించుదానా!, తీయగదె=తెజఖవరాదా! 
తాత్సర్యము : చాముండికా దేవీ! జగజ్జీవనీ! శివప్రసాదమే అనుభవింపవలెనని, 
శివనామ మంత్రమే జపించవలెనని భావించు భక్తశిఖామణులను నీ 
స్వరూపములుగానే త్రికరణపూర్వకముగా నిశ్చయించి సేవించుచున్నాను. 
తల్లీ నీ ముక్తిద్వారకవాటములను నాకోసము తెజచియుంచుము. 
శ్లో శాకాచారధురీణ చాక్రికసమర్చాసిద్ధ శుద్ధక్రియా 

ద్యాక్తాస్వాదన మోదన ప్రవణవిద్యావిత్రృసం వేద్యతా 

భాక్తల్పాన్తికతాళవృన్తకలనా వ్యాపారినై నిల్లు నీ 

ముక్తిద్వారము తల్పు దీయగదె! చాముణ్డా! జగజ్జీవనీ. 3 
ప్రతిపదార్థము : శాక్త=శక్తి సంబంధమయిన, _ఆచార=ఆచారములయందు, 
ధురీణ =సమర్భుడయిన, చాక్రిక= =ర్రీ చక్రసంబంధమయిన, సమర్సా=అర్చన 
యందు, సిద్ధెసిద్ధలయిన, శుద్ధక్రియాది=శుద్ధ కార్యములు మొ॥ వానిచే, 
ఆక్త=పొందబడిన ఆస్వాదన =ఆస్వాదించుటి, మోదన =ఆనందించుట 
యందు, ప్రవణ=ఆసక్తికల, విద్యావిత్‌=శ్రీ విద్యావేత్తలచేత, ప్రసంవేద్యతా= 
తెలియదగినతనమును, భాక్‌=పొందిన, తల్ప=పంచ బ్రహ్మమంచము యొక్క, 
అంతిక=సమీపమున, తాళవృంత=తాటి యాకుల విసనకర్ర యొక్క 
కలనా=వీచుటచేత, వ్యాపారినై=పనికలవాడనై, నిల్తున్‌ =నిల్చెదను. నీ= నీ 
వశములోనున్న, . ముక్తిద్వారము=మోక్షద్వారము యొక్క. తల్పు=తలుపును, 
చాముండా=చండముండాసురులను చంపినదానా!, జగత్‌=[ప్రపంచమునకు, 
జీవనీ= (బ్రతికించుదానా!, తీయగదె=తెజవరాదా! 


ముక్తిద్వార స్తవరత్న రాజము 19 


ఏజులయి=నదులయి, పాజన్‌=ప్రవహింపగా, చండముండాదులౌ=చండుడు 
ముండుడు మొ॥ అగు, నక్తంచారుల=రాక్షసులను, కూల్చి=చంపి, కాసిలితివి= 
శ్రమపడితివి. ఆనందించి=నీ విజయమునకు ఆనందపడి, అస్మత్‌=మా 
యొక్క మనః=మనస్సు యొక్క ప్రాక్తాపంబులు =పూర్వసంతాపములు, 
తీఅ=తీటిపోవునట్లు, పాదములు=నీ పాదములను, సంవాహింతు=ఒత్తెదను!, 
మేలెంచి=నాకు శ్రేయస్సును తలచి, నీ=నీ వశములోనున్న ముక్తిద్వారము 
=మోక్షద్వారముయొక్క తల్పు=తలుపును, చాముండా =చండముందాసురులను 
చంపినదానా!, జగత్‌=ప్రపంచమునకు, జీవనీ= (బ్రతికించుదానా!, తీయగదె= 
తెఅవరాదా! 

తాత్సర్యము : రక్తనదులు పారించి చండముండాది రాక్షసులను. సంహరించి 
ఎంతో శ్రమపడితివి. అందుకు ఆనందపడిన నేను నా మనస్తాపములు గూడా 
అట్లే తీఅవలయునని ఆశించి నీ పాదసేవ చేయవచ్చితిని. నాకు శ్రేయస్సును 
చేకూర్చుటకు ముక్తిద్వారమును తెజిచి యుంచుము. 


శ్లో  సక్తమృయ్యె మదీయచిత్తము బృహత్సంసార పంకాబ్ధి న 
వ్యక్తాతీత భవత్మటాక్షలహరీ వాఃపూర సంస్ఫీతి చే" 
సిక్తమ్పౌనటులార్చి కిజ్కరతచే శిక్షావిధింగూర్చి నీ 

. ముక్తిద్వారము తల్పు దీయగదె! చాముణ్డా! జగజ్జీవనీ॥ 10 


ప్రతిపదార్థము : మదీయచిత్తము=నా మనస్సు, బృహత్‌ =పెద్ద, సంసార= 
సంసారమనెడు, పంకాబ్ధిన్‌= =బురదసముద్రమునందు, సక్తంబయ్యె= దిగబడి 
పోయినది, అవ్యక్త=అజ్ఞాతమయిన,  అతీత=లోకాతీతమయిన, భవత్‌=నీ, 
కటాక్ష=అపాంగ వీక్షణముల యొక్క లహరీ=ప్రవాహము అనే, వాఃపూర= 
జలప్రవాహము యొక్క సంస్ఫీతిచే=విస్త్రతిచే, సిక్తంబౌనటులు =తడిసిపోవు 
నట్లుగా, ఆర్చి=చేసి, కింకరతచే=దాస్యము చేత, శిక్షావిధిం గూర్చి= శిక్ష వేసి 
నేర్చి, నీ=నీవశములోనున్న, ముక్తిద్వారము= మోక్షద్వార ముయొక్క, 
తల్పు=తలుపును, చాముండా=చండముండాసురులను చంపినదానా!, జగత్‌= 
ప్రపంచమునకు, 'జీవనీఇబ్రతికించుదానా!, తీయగదె=తెఖవరాదా! 

తాత్పర్యము .: తల్లీ! నా మనస్సు సంసార పంక మహాసముద్రమున దిగబడి 


18 శ్రీ ముల్లు పాపయారాధ్యులు 


వక్తృత్వం. బెడలించి విస్రస తన్గూభారమ్బుగా జొచ్చె నీ 

ముక్తిద్వారము తల్చు దీయగదె! చాముణ్డా! జగజ్జీవనీ॥। 8 
ప్రతిపడార్థము : వక్తుంకానుత=చెప్పవలెననే కోరికతో, తావకీన=నీకు 
సంబంధించిన, విజయ=విజయ సంబంధమయిన, వ్యాపార=క్రీయల యొక్క 
తారావళులీ*27 పద్యములను లేదా నక్షత్ర సమూహములను లేదా, ముత్యాల 


సరాలను, వాక్‌ఇవాక్కులనెడు, తంతుచ్చట=దారపుటుండతో, గ్రుచ్చి=దండగా' 


గట్టి, దిగ్గజ=ధిగ్గజముల ' యెబక్క గతి=నడకవంటి నడక యొక్క 
('ప్రారంభముల్‌=ప్రారంభములను, చేతునా=చేసెదనా?, ; విస్రస=ముసలి 
తనము, నా=నాయొక్క వక్తృత్వంబు =వాచక శక్తిని, ఎడలించి= పోగొట్టి, 
తనూభారంబు =శరీరభారముగా, కాజొచ్చె= =కాబోవుచున్నది, నీ =సీ 
వశములోనున్న ముక్తిద్వారము=మోక్షద్వారముయొక్క తల్పు= =తలుపును, 
చాముండా= చండముండాసురులను చంపినదానా!, జగత్‌= ప్రపంచమునకు, 
జీవనీ= బ్రతికించుదానా!, తీయగదె=తెఖవరాదా!. 


తాత్సర్యము : నీ విజరు రులను తారావళిగా నా వాక్యముతో గూర్చి 
దిగ్గజగతి ప్రారంభములు సేయదలచితిని. కాని వార్థకము నా వాచక శక్తిని 
తగ్గించినది. శరీరమునకు. భారమయినది. తల్లీ! ముక్తిద్వారము తల్పు 
తీయవలసినది. దిగ్గజగతి ప్రారంభములనగా '4 దిగ్గజములు లక్ష్మిపై నీరు 
చల్లినట్లు తాను ముత్యముల వంటి. శ్లోకాలతో అమెను స్తుతించగోరటమని 
యూహ. చూ॥ 

“కానా కాబ్బున సన్నిభాం హిమగిరి ప్రఖ్యాం చతుర్భిర్లజైః 

హస్తోత్లిప్త హిరణ్మయామృత ఘటైః ఆసిచ్యమానాం శ్రియమ్‌” 

- సౌభాగ్య భాస్మరమ్‌ 

శ్లో రక్తప్రోతములుర్వినేజులయి పాఅన్‌ జణ్జముణ్జాదులౌ 

నక్తంచారుల గూల్చి గాసిలితి వానన్టించి యస్మన్మనః॥। 

ప్రాక్తాపమ్బులు దీజ బాదములు' సంవాహిన్తు మేలెంచి నీ 

ముక్తిద్వారము తల్పు దీయగదె! చాముణ్డా! 'జగజ్జీవనీ॥। 9 


ప్రతిపడార్థము : ఉర్విన్‌=నేలమీద, రక్తస్రోతములు=రక్త ప్రవాహములు, 


ముక్తిద్వార స్తవరత్న రాజము 15 


తాత్పర్యము : శాక్తతంత్రధర్మములు శ్రీ చక్రార్చన, శుద్ధక్రియ మొ! వాటివలన 
జ్ఞానము, ఆనందము మొ॥ .అనుభవించు శ్రీవిద్యావేత్తలకు మాత్రమే 
తెలియదగిన నీ పంచబ్రహ్మమంచమువద్ద నీకు వీవన వేయుచుండవలెనని 
కోరుచున్నాను. తల్లీ! ముక్తిద్వారము తల్పు, దీయగదే! 


శ్లో రక్తామ్ఫోరుహ గర్భసోదర కళారారజ్యమానారుణా 

లక్తాజ్మమగు నీ గతిన క ఫాలస్థాయిగా జేసి య 

ర్వాక్తత్వమ్బుల మీఅగోరితి గృపాపాధోనిధానమృవై 

ముక్తిద్వారము తల్పు దీయగదె! చాముణ్జా! జగజ్జీవనీ, 4 
ప్రతిపదార్థము : రక్త=ఎజ్జని, అంభోరుహ=పద్మముల యొక్క గర్భ=లోపలి 
భాగమునకు, సోదర=సహోదరమయిన, కలా=శోభతో, రారజ్యమాన=ఎజ్జబడు 
చున్న అరుణ =ఎట్టిని, అలక్తాంకంబగు =లాక్షారసలక్షణముగల, న. 
పదద్వయము=పాధద్వయమును, ఫాలస్థాయిగా=నుదుట నిలిచినదానినిగా, 
చేసి=చేసి, అర్వాక్‌తత్త్వంబుల=అధమ త త్త్వ్వములను, మీజగోరితిని=దాటిపోవ 
గోరితిని, కృపాజదయయొక్క పాధోనిధానంబవై =సముద్రానివై, ముక్తి 
ద్వారము= మోక్షద్వారముయొక్క, తల్పు= =తలువును, చాముండా= 
చండముండాసురులను చంపినదానా!, జగత్‌=ప్రపంచమునకు, జీవనీ= 
(బ్రతికించుదానా!, తీయగదె=తెఅవరాదా! 


తాత్పర్యము : ఎజ్బదామర పూల గర్భమువలె కోమలమైన ఎజ్జని 


లాక్షారసాంకితమయిన నీ పాదద్వయమును. నా నుదుట ధరించి విషయములు 


మొ॥. అధమ తత్త్వములను దాటదలచితిని. అమ్మా!. దయాసముద్రురాలవై 


నీ ముక్తి ద్వారమును నా కోసము తెజవవలసినది. మూలాధారము 


రక్తపద్మమని యోగశాస్త్రము. 


శ్లో॥ శుక్తిభ్రాన్తుడు రౌష్యనిశ్చయము గాంచుం గాదె యప్పోల్సి స స 
మ్యక్తత్త్వాననుభూతి సర్వసురులం బ్రార్థించు మేలెద్ది శ్రీ 
వాక్తన్వబ్లులచే బనుల్లొను మహావాల్లభ్యమేగజి న్స్‌ 
ముర్తిద్వాంయు తల్పు' 'దీయగదె! చాముణ్డా! జగజ్జీవనీ. 5 


ప్రతిపదార్థము : శుక్తి=ముత్యపుచిప్పవలనే, (భ్రాంతుడు=భ్రాంతి పడిన 


16 శ్రీ ముల్గు పాపయారాధ్యులు 


మానవుడు, రౌష్య=అది వెండియను, నిశ్చయము=నిర్ణయమును, కాంచుంగాదె 
=వొందును గదా అప్పోల్కి=ఆ విధముగా, సమ్యక్తత్త్వాననుభూతి=అసలయిన 
తత్త్వానుభవము లేకపోవుట వలన,' సర్వసురులన్‌=సమస్త దేవతలను 
ప్రార్థించు=కోరుకొను, మేలు=క్షేమము, ఎద్ది=ఏది గలదు. శ్రీ=లక్ష్మీ అను, 
వాక్‌=సరస్వతి అను, తన్వంగులచే=దేవ సీలచేత, పనుల్గొను=సేవలు పొందు, 
మహావాల్లభ్యము=నీ మహైశ్వర్యమును, ఏన్‌=నేను, “కంటిన్‌=చూచితిని, 
నీ=నీవశములోనున్న, ముక్తిద్వారము=మోక్షద్వారము యొక్క తల్పు=తలుపును, 
చాముండా= చండముండాసురులను చంపినదానా!, జగత్‌=ప్రపంచమునకు, 
జీవనీ= బ్రతికించుదానా!, తీయగదె=తెఅవరాదా! 
తాత్పర్యము : ముత్యపుచిప్పను చూచి దాని తెల్లని మెణుపులు గమనించి 
అది వెండి అనుకొన్నట్లు అసలయిన దైవతత్త్వము తెలియక కనబడిన 
దేవతలనెల్ల .నీవనుకొని ప్రార్థించిన బ్రాంతునకు శ్రేయము రాదు. లక్ష్మీ 
సరస్వతుల చేత గూడ సేవేలు ఛేయించుకొను నీ ఐశ్వర్యశక్తిని. నేను 
గ్రహించితిని.. కనుక: తల్లీ! చాముండికా! నీ ముక్తిద్వారకవాటమును 
తెటువుము. 
శ్లో యుక్తాయుక్తవిచారదూరులకు నుద్యోగమృలభ్యంబిసీ 
ధిక్తాపాత్రుడనంచుం ద్రోచెదె? కృతార్థిభూతు ప్రోపేల? తి 
ర్యక్తుల్యుణ్ణ జడుణ్ణ నన్మనుచు టెన్తెనన్‌ యశంబౌగదా 
ముక్తిద్వారము తల్పు దీయగదె! హౌముణ్డా! జగజ్జీవనీ. 6 


ప్రతిపదార్థము : యుక్తాయుక్త=యుక్తమిది, ఇది అయుక్తము అను, విచార= 
వివేకమునకు, దూరులకు=దూరమయిన వారికి, "ఉద్యోగంబు=ఆత్మ 
యోగము, అలభ్యంబు=దుర్లభము, ఇసీ=ఛీ, ధిక్తా=ధిక్కారమునకు, 
పాత్రుడనంచు=తగినవాడనని, త్రోచెదెఇత్రోసివే సెదవా?, కృతార్ధీభూతు =అన్ని 
విధముల ధన్యుడయినవాని యొక్క ప్రోవు=రక్షణ,  ఏల=ఎందుకు, 
తిర్యక్తుల్యుండ =పశుప్రాయుడను, జడుండ=అజ్ఞానిని అగు, నన్‌=నన్ను, 
మనుచుట=రక్షించుట, ఎంతైనన్‌=ఎంతో, యశంబు =క్తీర్తి బె గదా=అగును 
గదా), ముక్తిద్వారము =మోక్షద్వారముయొక్క తల్పు=తలుపును, చాముండా= 
చండముండాసురులను చంపినదానా!, జగత్‌=ప్రపంచమునకు, జీవనీ= 
బ్రతికించుదానా!, తీయగదె=తెజవరాదా! 


16 


ముక్తిద్వార స్తవరత్న రాజము 17 


తాత్సర్యము : అమ్మా! యుక్తాయుక్తవివేకము లేని. వానికి మహాయోగాలు 
ఎలా వస్తాయి? ఛీ ఫో అని అనదగినవాడినని త్రోసిపారవేయవలదు. 
రక్షించవలసినది నావంటివారినే గదా! సర్వధా కృతార్థులయినవారిని రక్షించ 
వలసిన అవసరం ఏమి గలదు ?.పశుప్రాయుడను అజ్ఞానిని నన్ను రక్షించడమే 
నీకు యశస్మరము. తల్లీ! మోక్షద్వారము తలుపు దీయుము. 
శ్లో భుక్తుల్‌ స్వానుగుణమ్బుగా నొసగు స్వర్ఫూభార సౌరాళి యు 

ద్రిక్తమై కలదెన్తయైన నమృతార్థిన్‌ నన్ను వీక్షాసుధా 

సిక్తుం జేయగ నోపునే? యది, భవత్సేవాష్యమౌగాన, నీ 

ముక్తిద్వారము తల్పు దీయగదె! చాముణ్డా! జగజ్జీవనీ. 7 
ప్రతిపదార్థము : భుక్తుల్‌=కర్మఫల భోగములను, స్వానుగుణంబుగా=తమకు 
తగినట్లుగా, ఒసగు=ఇచ్చునట్టి, స్వర్ఫూభార=స్వర్గలోక, భూలోకాలకు 
భార=భారమయిన, సౌరాళి=దేవతా సమూహము, ఉద్రిక్తంబై=ఉద్రేకపూరిత 
మయి, ఎంతయైన=ఎంతో, కలదు=ఉన్నది. అమృతార్థిన్‌ =అమృతమయిన 
జ్ఞానము యొక్క యాచకుడనయిన, నన్ను=నన్ను, వీక్షా=కటాక్షవీక్షణముల 
నెడు, సుధా=అమృతముతో, సిక్తున్‌=తడిసినవానిగా, చేయగన్‌=చేయగా, 
ఓపునే=చాలునా?, అది=ఆ అమృతము, భవత్‌=నీ,' సేవా=సేవవలన, 
ఆప్యమౌగాన =పొందదగినది కనుక, నీ=నీవశములోనున్న్క ముక్తిద్వారము= 
మోక్షద్వారముయొక్క తల్పు=తలుపును, చాముండా=చండముండాసురులను 
చంపినదానా!, జగత్‌ =ప్రపంచమునకు, జీవనీ=బ్రతికించుదానా!, తీయగదె= 
తెఅవరాదా! 
తాత్పర్యము : ఇంద్రాదిదేవతలు సూర్యాదిగ్రహములునూ కర్మఫలములు తమ, 
శక్తికొలది ఇచ్చెదరు. ఇట్టివారు చాలమంది గలరు. నేను గోరెడిది అమృతము. 
అనగా జ్ఞానరూప పరబ్రహ్మము. ఈ రాజస దేవతల వలన అది లభింపదు. 
అదినీ కటాక్షవీక్షణములవలననే లభించును.. అందుకు నీ సేవ సాధనము. 
అమ్మా! కనుక నీ ముక్తిద్వారము తల్పు దీయరాదా? 
శ్లో॥  వక్తుజ్మామత దావకీన విజయవ్యాపారతారావళుల్‌ 

వాక్తన్తుచ్చట (గ్రుచ్చి దిగ్గజగతి ప్రారమృముల్సేతు నా 


